సర్వ సామ్యములు : రచయిత్రివి 


మూల్యము : రు.22-00 





1-9-20, అబ్బరాజువారి వీధి; 
నాజరుపేట 


తెనాలి-522 201. 


ప్రధమ ముద్రణ 
ఫిబ్రవరి 2000. 


ప్రతులు : 1000 


ముద్రణ: 
అశోకా ఆర్ట్‌ జ్రింటర్స్‌, తెనాలి. 


విషయ సంగ్రహం 


పరమేశ్వరుడు ఒకడే. అయితే ధర్మ సంరక్షణార్దం ఈ భూమి 
మీద అనేక రూపాలలో అవతరించాడు. రాముడు, కృష్ణుడు, నారాయణుడు, 
ఈశ్వరుడు, వెంకటేశ్వరస్వామి, ఆంజనేయస్వామి, మనకి ఆరాధ్య దైవాలు. 
అలాగే లక్ష్మీ పార్వతి, దుర్గ, రాజరాజేశ్వరి, మొదలైన దేవతల్ని మనం 
నిత్యం పూజిస్తాం. మానవుడుగా జన్మించడం మనం చేసుకొన్న పుణ్యం. 
మానవ జన్మ దుర్లభం. ఇలాంటి అరుదైన మానవ జన్మని సద్వినియోగ 
పరచి మోక్ష సాధనలో నిమగ్నులవటం మానవుల కర్తవ్యం. కోరికలు 
గుజ్బాల వంటివి. ఇంద్రియాలు ఇహసుఖాల వెంట పరుగులెత్తుతాయి.. 
విటిని నిరోధించి మనసుని పరమాత్మలో లగ్నం చేయాలని మహాత్ముల 
ప్రభోధం. ఇందుకు ఒకే ఒక్క సులభ సాధనం భక్తి. మనం ఆర్తితో 
పిలవాలేగాని దేవుడు ఓయని పలుకుతాడు. భక్తి మనసుని పరవశింప 
చేస్తుంది. దైవ సామీప్యాన్ని సాధిస్తుంది. భక్తితో ఎదేవుణ్ణి కొలచిన, ఏ. 
దేవతని తలచినా మనసు ఊర్రుతలూగిపోతుంది. వివిధ సందర్భాలలో, = 
భక్తి మాధుర్యాన్ని గ్రోలుచూ, భక్తి పారవశ్యాన్ని పొందుతూ తాదాత్మ్య 
స్థితిలో ఉన్నపుడు నా హృదయంలో వివిధ దైవాలని గురించి 
అప్రయత్నంగా జాలువారినవే ఈ భక్తి గీతాలు. ఈ గీతాలలో మామూలు 
మాటలలోనే నా హృదయాన్ని వివిధ దైవాలకి వినమ్రంగా 
నివేదించుకున్నాను. ఇవి అందరూ పాడుకోటానికి యోగ్యమైనవైతే 
నాకంతకంటే కావలసినది ఏమిలేదు. ఈ భక్తి గీతాల ప్రచురణకు ఆర్థిక 
సహాయం చేసిన శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారికి నేను సర్వదా 
కృతజ్ఞురాలిని. 


అంగర రాధాదేవి. 
రచయిత్రి 


చరణం. 1. 


చరణం. 2. 


చరణం. 3. 


త కు 


భజనలు. 


గజనానా ఓ గజాననా 
మూషిక వాహన - గజాననా 
ముల్లోక పూజిత - గజాననా 
ముందు పూజనీకయ్య - గజాననా 


ముక్కంటి తనయా - గజననా 
మోదక ప్రియ - గజాననా 

ఏక దంతా - గజననా 
లఅంబోదరా - గజాననా 


గణములనాయక - గజాననా 
విఘ్ననాశకా - గజాననా 
గరిక పూజితా - గజాననా 
గైకొనుమా పూజ - గజాననా 


హరతి అందుము - గజాననా - 
పార్వతి నందన -- గజాననా. 
మాపూజ లందుము - గజాననా 
ఈ రాధ పిలిచేను - గజాననా 








Tat 


in 


iii 


Tat 


tp 
గొ 
గిం 


FS 
3G 
శ. 


చరణం. 1. 


చరణం. 2. 


చరణం. 3. 


చరణం. 4. 


(2) 
(పాడనా తెలుగు పొట వరుస) 


: . పాడనా నీదు నామం పరవశమై 


నే పరవశమై పరమాత్మ నీ నామం -nపా॥ 


కోవెల గంటల గణగణలో 
గోవింద నామపు ఘోషలతో 
మలుపులూ తిరిగే కొండల పైనా 


మసలే కొండల దారుల లోన 


భక్తజనుల సందోహంతో నిండియుండు నిదు శిఖరం ॥1పా॥ 
అక్రూర ప్రహ్లాద రామరాదాసులూ nei 
తనువు మరచి భజియించిన నామం 

మానవ జన్మా తరియించేదీ 

భక్తుల నోట వినిపించేదీ 

తీయని చక్కని నామం - నీలపు వర్ణపు రూపం పరమాత్మ  ॥పా॥ 
వళ్ళంత వజ్రంపు కవచం వ॥ 
శిరమున రత్న కిరీటం 

మోమున కోటి సూర్యుల కాంతి 

మెరిసే చక్కని రూపం 

అభయ హస్తము చూపే దైవం 

పిలచిన పలికే శ్రీహరి నామం న 
తియ్యనైన నీదు నామం అమృతాన్ని మించిన నామం ॥పా॥ 
అందాలు చిందించు శిఖరం 

కనువిందు చేసేటి రూపం 1అం॥ 


చరణం. 5. 


చరణం. 6. 


రని 


[ 
లు 


ల 


(3) 
శాంతికి నిలయం నీ ఆలయమూ 
ఇహమును మరిచే నామం 
హరిహరి అని నిను భజనలు చేయ 
భవ బంధములను బాపే నామం 
తీయనైన నీదు నామం 


అమృతాన్ని మించిన నామం పా 
ఆకాశగంగలో స్నానం - హరియించు ఏనాటి పానం HSH 


కనక కిరీటా కాంచన చేలా 

కామిత దాయక రావా 

మంగానాధా - మంగళదాతా 

మాయిలవేల్పుగ నిలిచే వయ్యా ॥పా॥ 
మరుజన్మ మాకింక లెని 

వరమీయ వేడేను స్వామీ గమ 
మోహన రూపా మాధవదేవా 

అక్ష్మీనాధా రావా 

పావన చరితా పాపనాశకా 

పాద దాసిని కావగ రావా సా 


ఎంత మధురము నీ నామం 
ఎంత మోహనము నీ రూపం 
ఎంత చూచినా తనివి తీరదు 
ఎంత భజించిన కాలము చాలదు idol 


చరణం. 1. 


చరణం. 2. 


చరణం. 3. 


చరణం. 4. 


ty 
ట్‌ 
ఎమి 


౬ 
3G 
౬ 


చరణం. 1. 


(4) 
ఎడుకొండలా వెంకటేశ్వరా 
ఎన్నాళ్ళు వేచేను నిన్ను చూడ నేను 
అలసినదయ్యా నా కనుదోయీ 


అగుపించవయా అలివేలు నాధా mr 


ఏడు కొండలా వెంకటరమణా 


సన్నుతింతురా - సంకట హరణా 


విడువలేనురా -నీపదయుగళి 

దరిశన మీయరా - నీదరి చేర్చరా IY 
ఎజన్మ కర్మో ఈ జన్మలో నేను 

ఇడుములలో పడి వేసారుచుంటి 

వేడు చుంటిరా - వెంకటరమణా 

వేగమె రావా - నా వ్యధ బాప. 12. 


నిను చూడలేనా - ఈ జన్మలోనా 

తిరుమలవాసా ఓ శ్రీనివాసా 

వడ్డికాసులూ నే నివ్వలేనయా 

పద దాసి పిలచేనూ కనిపించ రావయ్యా io 


(చక్కనయ్యా చందమామా వరు: 


నల్లనయ్యా శ్రీనివాసా 
పలుక వేలయ్యా వ్‌ నిన్ను నమ్మి 
కొలచినానూ - కావరావయ్యా 1న 


నీదు స్మరణే చేసితి మది నిన్ను చూడా వేడితీ..... - నీ 
పద్మానాధా బ్రోవరావా కోపమేలయ్యా.... 
పలుక వేలయ్యా..... 1న 


చరణం. 2. 


చరణం. 3. 


చరణం. 4. 


చరణం 5; 


ty 
ట్‌ 
OO 


౬ 
36 
£9 


చరణం. 1. 


(5) 
కలియుగా వైకుంఠ మనుచూ 
ప్రజలు నిన్ను చెరెదరు. 

కన్నులారా కరువు తీరా 
కానరావయ్యా......గరుడ వాహనుడా 
స్వర్ణశిఖరమూ నీ నిలయం 

నీదు హృదయమె నవనీతం 

నాదు చింతలు బాప వేగ 

కదల వేలయ్యా.... అలుక ఎలయ్యా 
వడ్డి కాసుల వాడ ననుచు 

వడ్డి వడ్డీ గుంజెదవే 

వేదవెద్యా శ్రీనివాసా 


నిలచి ఉన్నావా .... తిరుమలా 'పైనా.... 


మాదు వెతలన్ని తెల్పి 
నిన్ను శరణూ వేడితినే = 


 మంగనాధా పాద దాసిని 


కావ రావయ్యా....జాలమెలయ్యా.... 


శంభో శంకరా ..కెలాసవాసా 


నందీవాహనుడా గంగా గౌరి స్వామీ 
వెలసియుంటివయ్యా శ్రీశెలమందు 
చంద్రమౌళి నీవు తాండవంబునుండా 
భృగు బుషి నీకూ శాపమిచ్చెనయ్యా 


జ్‌ 
1101 


hl 
(చలమేలరా es) 


నేం 


moll 


॥1శ౦॥ 


చరణం. 2. 


చరణం. 3. 


చరణం. 4. 


వాట:6 
పల్లవి J 


అప॥. 


చరణం: 1. 


చరణం. 2. 


(6) 
శాపా ఫలము చేత లింగ రూపమండీ 
పూజలందు వాడా పార్వతి నాధా 


నీదు శిరము నందూ గంగా నుంచి తీవీ... 


నీదు గళము నందూ గరళ ముంచితీదీ 


నీ రాక కొరకూ తపము చేయ గౌరీ 
మారు రూపముతో వెడలితీవి నీవూ 
ఆమె పూజలందీ వరము నిచ్చితీవి.... 
కాశీలోన నీవూ వెలసి యుంటివయ్యా... 


మహనందిలోనా నీదు వాహనంబు 
కను విందుచేయూ ముచ్చటాగ మాకూ 
బోళాశంకరా భక్త వరద నీవూ... 

పద దాసిబోవా కదలి రావదేలా 


Hil 


నీ! 
1శం౦॥ 
1d 
id 


Hei 


11శం0॥ 


1మ॥ 
11బో॥ 


11శం॥ 


(పగడపు చనముల జాతర వరుస) 


నంద కిశోరుని నామము ముక్తికి అది సోపానము 
నారాయణుని నామము నరకమునే తొలగించునూ... 


జగతికి మూలము జగన్నాధుడే 
అణువణువూనా నిండియుండెనే 
నమ్మికొలువగా అభయమునిచ్చే 
విష్ణుస్వరూపుడు అతడేలే... 

హరి నామమునకు సరియగు మధురం 


_ ఇలమరి ఒకటున్నదా... 


ఆ నామమునే నిరతము తలచి 


ముక్తిని పొందర ఓ మానవుడా... 


idol 


నం! 


1నం॥ 
1హ॥ 


॥నం॥ 


చరణం. 3. 


చరణం. 4. 


చరణం. 1. 


చరణం. 2. 


(7) 
ధూళి పట్టినా అద్దము నందు 
ముఖబింబము కనిపించునా... 
ఐహిక వాంఛలు మదిని నిండగా 


భగవంతుడు కనిపించునా... 


మరణ కాలమున మదిలో భావన 
ముందు జన్మకీ రూపము కాగా 
ఆ నామమునే నిరతము తలచే 
వరమీయుమురా' నీ పాదదాసికి 


1॥ధభూ॥ 


1॥నం॥ 


1మ॥ 


nనం॥! 


(గుండు మల్లెపూలు (ప్రైవేటు పాట వరుస) 


గుండు మల్లెపూలు తెచ్చి మాల లల్లి నానయ్యా 


' గిరిధారీ క్రిషయా పూజలంద రావయాా... 
bబ్హయో$ రీ 


ఆర్తి తోటి నిన్ను పిలువ పిలుపు వినగ లేవాయే 
అష్ట భార్యల కూడీ ఆద మరచి ఉన్నావో... 
కరిరాజు మొరలిడగా సిరికైనా చెప్పకుండ 

కదలి వచ్చి కాపాడిన కమలనాభుడా 


ఇడుములకూ వోర్వలేక ఇందుధరా అని పిలువా... 


సత్యభామ అలుక తీర్చ వెడలినాడవా 
నా మొరలే వినలేవా కాపాడగ రావేలా 


సన్నజాజి సరులు తెచ్చి 

సరసిజాక్ష నిన్ను పిలువ 

శిలలాగా ఉన్నావా ఓ క్రిష్ణయ్యా 

నవనీతా హృదయుడన్న బిరుదేలా నీకయ్యా... 
పాపాలను బాపి నన్ను కాపాడ రావయ్యా 


whol 


hol 


క 


Iai 


“iho 


॥న॥. 


nol 


చరణం. 3. 


చరణం. 4. 


PN 
3G 
£9 


చరణం. 1. 


చరణం. 2. 


(8) 
ఘడియ ఘడియ నిన్ను పిలచి. 
గొంతు తడీ ఆరిపోయె 
మాటరాక ఉన్నానూ ఓ మాధవా 
ఎ గోపిక చెంత చేరీ బృందావని చేరావో 
విన్నపాలు వినులకూ వినిపింపగ లేదాయే 


గోపాలా బాలూడా గోపికాలోలుడా 

ఏ భక్తుని ఇంట నీవు విందారగించావో . 

కదలేక ఉన్నావో నా తండ్రీ క్రిప్లాయ్యా 

సుంతైనా దయను చూపి పద దాసిని బ్రోవవయ్యా 


mar 
1గుం॥ 


1క॥ 
॥గు౦॥ . 


(కొండలలో నెలకొన్న వరుస) 


కొండపైన వెలసిన స్వామీ ఓ శ్రీనివాసా రావా 


కొలచితి నిన్నే రావా కోనేటి రాయా రావా 


సప్తశైల వాసా రావా ...శరణంటి కావగరావా 


పార్లు దండాలు అంటూ భక్తజనులు వచ్చారయ్యా 
ఒక్క అడుగు వేయలేని వారల ఆదుకొనగ రావేలయ్యా 
విశ్వసించి శరణని వేడా చిన్న చూపు నీకేలా... 


అడుగడుగూ దండాలు అంటు గోవింద నామము తలచి 


- గోడు వినగ పిలచేమయ్యా, గోవిందా రావేమయ్యా _ 


చరణం. 3. 


వచ్చి వరము నీయవయ్యా ఓ శ్రీనివాసా రావా 


బహు దూరపు కనుమలలోనా 
బండగాను నిలచేవయ్యా 
నవనీత హృదయుడవంటే ఎరీతి నమ్మాలయ్యా... 


ఈ పరీక్ష ఎన్నాళ్లయ్యా కనికరించి రావేలయ్యా... 


Hకo॥ 


॥కొం॥ 


150॥ 


॥5ొ0॥ 


1న॥ 
కొం! 


చరణం. "4: 


చరణర ౨, 


op. 
[ 
చ 


రని 
3C 
ర 


చరణం. 1. 


చరణం. 2. 


(9) 
కాసులన్ని ముడుపులు కట్టి 
నిన్ను పిలువ పలికెదవయ్యా 
ఒక్క కాసు ఈయగలేనీ భక్తజనుల చూడగలేవా 
కాసులకే మురిసే వంటే నిన్ను మేము పిలువగ నేలా... 1కొo॥ 


కలియుగా వైకుంఠ మనుచూ 
పేరొందిన తిరుపతి కొండా 


నేనెక్కి రాలేనయ్యా 
నీదరికీ చెర్చగరావా ॥5॥ 


నీ పాదదాసి పిలువా అలివేలునాధా రావా ॥కొం॥ 


(మనసార నిన్ను పిలువ వరుస) 


మనసారా నిను పిలువ మరుగేలరా 
శ్రీశా మా ఈశా, శేషాద్రివాసా..... ॥మ॥ 


రాముడవైనా క్రిష్ణుడవైనా, రమణుడవైనా అన్నీ నీవని 
వేయి నామముల పిలచి వేడితిని. 
పలుకగ రావయ్యా, పరమాత్మ దేవా = ॥మ॥ 


ఎదురుగ నిలచిన ఇహభోగాలు 

కన్నుల ముందు కదలుచుండగా 

నిన్ను తలవగా మనసు నిలువదూ 

అంతర్ముఖముగా నామది నిలుపగ 

వేడితి నిన్నే వెంకటేశ్వరా... ॥మ॥ 


చరణం. 3. 


చరణం. 4. 


౧0) 
సుఖ దుఃఖములను సమముగ ఎంచి 
నీ పదములనే శరణని వేడితి 
వేగమె రావయ్యా వేణుగోపాలా 
కరుణ చూడరా కమనీయ రూపా... ॥మ॥ 
కమల దళాక్షా కామిత దాయకా - 
కొలువు తీరగ రావా నామదిలో నీవు 
శాంతిని చూపీ బ్రవగ రావా 
పద దాసి పిలువగ జాగేలనయ్యా.... ॥మ॥ 


(తిరువీధుల వరుస) 


; :_ తిరువీధుల విహరించే దేవదేవా... 


తనివి తీరలేదయ్యా నిన్ను చూడా... - Cd 


గరుడ వాహన మెక్కి గగనాన విహరించె 


గరుడాద్రి వాసుడా ఓ శ్రీనివాసుడా 


చరణం. 2. 


చరణం. 3. 


ముక్కోటి జనులెల్లా నిన్ను కొలువగ రాగా 
కొండపై కొలువున్న కోనేటి రాయా.... Id 


som రథముపై బంగారు కాంతితో 

మెరసేటి తండ్రి ఓ వెంకటేశా 

చల్లనీ నీ చూపు ప్రసరించు మావైపు. 

పద్మావతీ నాధా.... తిరుమలగిరి వాసా.... ॥తి॥ 


ఎడు కొండలపైనా ఏల వెలసినావయ్యా 


ఈ భువిలో ఏ పురిలో చోటే కనరాలేదా 


నీ దరికీ చేరలేనీ నీ భక్తజనులా.... i 


కాపాడ రావయ్యా కొండ దిగి రావయ్యా 8 


చరణం. 4. 


(11) 


సప్తగిరీ శిఖరాన సిరులతో వెలసేవా. 


మా ఇంట కొలువుండ నిన్ను పిలచేనయ్యా 


నీ దాస దాసిగా నన్ను చేర్చగ రావా 


"వరమీయ రావయ్యా వర వెంకటేశా.... iB 


(జానపదం) 


రావయ్యా రావయ్యా రామయ్యా... 
మా ఇంటికీ నీవు రావయ్యా. ii 


'మా ఇంటికీ వచ్చి 'మమ్ములను కాపాడు 


అయోధ్య వాసుడా ఆనందరూపుడా... ॥రా॥ 


. ఏ జన్మలో నేను ఏ పాపమో చేసా 


ఈ జన్మలో నిన్ను తలవలేకున్నాను 1ఏ॥ 


_ 'అజానుబాహుడా అరవిందనేత్రుడా 


చరణం. 2. 


చరణం. 3. 


అండజా వాహానా నీ అండ చూపగ రారా... ॥రా॥ 


ఇహలోక బంధాలు వీడ లేకున్నాను 


పదములు చేర నిన్ను తలవలేకున్నాను nai 
నామదిలో నిన్ను నిలిపాను నిరతమ్ము 
నీల దేహా నీవు మా ఇంటికీ రావా 1రా॥ 


ముదమారా పిలచేను మునిజన వందితా 


మారుపల్క వము రామయ్యా... 1ము॥ 
భద్రాద్రి వాసూడా సీతాసమేతుడా 


మా సేవలందగా 'బీరాన రావయ్య ॥1ర॥ 


చరణం. 4. 


చరణం. 5. 


చరణం. 6. 


చరణం. 2. 


(12). 
విన్నవించానయ్యా - నీ బంటు హనుమకూ 


ముందుగానే నేను రామయ్యా iD 
ఎన్నాళ్ళు వదను నీ రాక కోసము 
కదలి వచ్చి మమ్ము కాపాడ రావయ్య Tey 


కదలక ఉండాలి మా ఇంట ని వెపుడు 
కమలలోచన రామ రావయ్యా 

నేనంత పిలచీనా పిలువు వినగా లేవా 
ఆ వాయు నందనుడు చెప్పనైనా లేదా రః, 
వైదేహీ నీదు పదములూ పట్టగా 

పవళించినావా రామయ్యా 

భానూడు Soe వేళాయె రామయ్యా 

పద దాసి పూజలు అందగ రావయ్యా... రా 


(సీతారామస్వామీ వరుస) 
తిరుమల తొరుపతి దేవా నే చేసిన నేరంబేమీ. 
ఎంత పిలచినా ఏల పలుకవూ ఏడుకొండలా వెంకటరమణా 


. కోటికి పడగలు ఎత్తిన వాడా 


కాసుల పేర్లూ దాల్చిన వాడా 
కూటికి లేదని అడుగగ లేదూ 
పదములు కడగగ పిలదితి గానీ id 


సామజ వరదుడ 


శ్రీనివాసుడా 


సప్తశెలముల వెలసిన వాడా 


సుందర రూపుడ శరణని వెడగ 1త॥ 


చరణం. 3. 


చరణం. 4. 


చరణం. 1. 


చరణం. 2. 


చరణం. 3. 


చరణం. 4. 


చరణం. 5. 


(13) 
ఇహమున ఇడుములు ఎంతగ వచ్చిన 
నామము విడువక పాడితి గానీ 


కరముల చాచీ కాసులు నిన్ను 


ఇవ్వగ రమ్మని పిలువగ లేదు nen 


భక్తజనులను పాలించుటకూ 


వెండి కొండపై వెలసిన వాడా 


నీ దాస దాసిగా పిలచితినయ్యా 


కన్నీట నీదూ పదములు కడిగెద nan 


భజన) 


నంద నందనా రా రా ......నవనీత చోరా రారా 
దేవకి నందన రారా .....దరిశనమీయగ రారా ॥నం॥ 


దశరధనందన రారా ...రావణవైరి రారా 


సీతారామ రారా ...రఘుకుల తిలకా రారా 


బోళాశంకర రారా ... భక్త వరదా రారా 
శంభోశంకర రారా...చింతలు బాపగ రారా 
శ్రీనివాసా రారా ...శ్రీ వెంకటేశ రారా 


పద్మానాధా రారా... పాపము బాపగ రారా 


పండరి నాధా రారా ....పాండురంగా రారా 


విఠల విఠల రారా టై జై విఠల రారా 


శబరి గిరీశ రారా ...అయ్యప్ప స్వామీ రారా 
శరణం శరణం అయ్యప్పా ... జ్యోతి స్వరూపా అయ్యప్పా. 


చరణం. 6. 


చరణం. 2. 


చరణం. 3. 


చరణం .4. 


చరణం. 5. 


సొట:]15 


CA 
30 
£9 


(14) 
ఆంజనేయా రారా ... అంజని పుత్ర రారా 


అతి బలవంతా రారా... పదదాసి పిలచేను రారా. 
న FN జ 
_ (రామాలాలీ వరుస) 
కన్నాలాలీ... నల్లని. కన్నాలాలీ... 
తొమారాసా నయనా దేవకి నందన లాలీ... ._. nn 


గోకుల వాసా గోపాల బాలా 


జ్రీష్ణాలాలి ... పూతన కూల్చీ 


అలసితివయ్యా అచ్యుత లాలీ... ish 
నంద నందనా నవనిత చోరా 

జోలా పాడితినీ ఆటలు మానీ ఆరడి చేయక 

నిదురా పోవయ్యా.... _ ns 
వేణు విలోలా వేభుగోపాతో 

వంశీ క్రిష్ణయ్యా - పట్టూ పానుపు వేసామయ్యా 

పవళించావయ్యా వ... ౨ (5! 
మల్లెల పానుపు వేసామయ్యా - మాధన లాలీ 

జోలా పాడీ జోకొడుతానూ నిదురా పోవయ్యా ” Hక॥ 
పాదదాసీ పిలచేనయ్యా - పరమాత్మా లాలీ 
దశరూపములూ నీవేనయ్యా నిదురించా రావయ్యా... 1క॥ 


- (కాసుకంటే (ప్రైవేటు పాట వరుస) 


*- కాసు కంటే విలువైనది కాలమూ... 


తిరిగి రాదు తొలగిన ఆ కాలము... 1కా॥ 


చరణ౧. 2. 


భరణం 3. 


చరణం. శ. 


(15) 


. ముందెప్పుడో భగవానుని తలవాలనే భ్రాంతి విడూ ॥ముం॥ 
ముగియునమ్మ క్షణమో నీ ఆయువూ డ్‌ 


పిన్ననాటి నుండి నివు ప పరమాత్ముని తలచేవా 
మరణ కాల లై ర ఆనామం ౦ పరమాత్మ నామం ॥కా॥ 


కాలహరణమేల నీకు కమలాక్షుని కొలువగాను 

కదలిరారు ఏలనో ఓ నరులారా 

నేలలోన నింగిలోన పంచ En 

నిండియున్న పరమాత్ముని కొలువగ రారే.... . కా॥ 
బంధువులే శాశ్వతమని కాలగమ నమెరుగ లేక : 

కాసులే లోకమనీ భ్రమియించారా. 

కాసులే లేని నాడు కదలి రారు నీ దరికీ 

పుత్రులైన ష్‌ ర మానవుడా ఓ చంకా ey 


పరమాత్మయే తెలిపాడు ర పార్టునికీ 


... భయమేదీ లేదనీ నన్ను నమ్ము వారికనీ 


పొట:16 


చరణం 1. 


గీతార్థసారమునూ మదిలోనా నిలుపుకొనీ 


న చేయ రారండీ ఓ జనులారా ఓ జనులారా | 15|| 


(పగలే వెన్నెలా వరుస) 


భధ్రాద్రీశుడా ఓరఘురాముడా 


సీత్రా సమేతుడా - woe . 1భ॥ 


గోదావరి తీరానా నీదు తలకి 

భక్తజనుల సందోహం ఆప్రాకారం ' 

సుందర రూపుడా శాంతస్వరూపా 

కాపాడ రావయ్యా 'కోదండరాముడా.....ఆ..... 1భ॥ 


చరణం 2. 


చరణం 3. 


చరణం 4. 


- వొట;17 


చరణం 1. 


చరణం 2. 


(16) 
వేదాలే వల్లించును నీదుచరితమూ . 


మునులెల్లా.... భజియింతురు నీదునామమూ ॥వే॥ 
కారణజన్ముడా కౌసల్యతనయుడా 
కాపాడరావయ్యా....కల్యాణరాముడా se ఆ..... hep 


పాపాలను పారద్రోలు పరమపురుషుడా 
శంఖచక్ర గదాధరా పద్మహస్తుడా 

శబరికి మోక్రమూ ఇచ్చితివివనీ 

మనసారా నిన్నుకొలువ మౌనమేలరా.....ఆ..... ie 


సౌమిత్రి నీదుసేవ చేయుచుండగా 

మారుతేమో నీదు పదము పట్టుచుండగా 

ఏ విధి నీకు నేసేవలు చేతురా 

ఈ రాధను బ్రోవ నీవు కదలి రావయ్యా...... El 


(భలే మంచిరోజు వరుస) 


మహదేవ రావా సదాశివా రావా 


సదామమ్ము బ్రావా సర్వేశరావా ॥మ॥ 


హిమవంతుని పుత్రికనీకె 

ఘోరమైన తపమును చేయా 

కదలివచ్చి పార్వతినీ చేపట్టిన శంకర రావా 

కైవల్యమీ యుగరావా శైలాసవాసా రావా..... ॥మ॥ 


అజ్ఞానమును చీకటిలోనా 

అలమటించు చున్న నాకూ 

జ్ఞానజ్యోతి చూపించి ఆదుకొనగరా.... వేమీ 

పాపాలను బాపి మమ్ముకాపాడరావా 'వేమీ.... ॥మ॥ 


ట్ర్‌ 


| 


న్న 





జ్య 


en 
అలో 


ఏజీ 


Tas భలం 


గ ఖో జ్‌ న బట్‌ లజ =) క్ట 
Mar te ర ౫ 


యో జ 


fr wwf amy 
eh ఊం 
ఇళ! 

ము 


క్షణికమైన 


Aon 


చరణం శీ. 


లేడూ 


x 
Lt) 


WP ఖై ఈ... న 
సన పలు 


జా 
జు 


శ 


కసా 


షనూ 


జ 





(ఈ నిజం తెలుసుకో వరుస) 


ాపగనిన్ను 


లు చేరగనేనూ 


Va 


Pa 


జ్‌ య్‌ ఇ అత్తల 


వన 
న. 
ల af ఇ భా య్య 


Tl ide ఈజ్‌ జజ faded 
డీలోనా ప్టిరముగ నిలచీ శాంతిని 


జ 
ల్‌ 


చ్చి, 


భక్తుల బ్రోవగ అవతరించెనూ అవధూళగ తానూ..... 


వీపడములనే శరణని వేడిన వీడగనిలచేవ్రూ 
భక్తుల బ్రోవగ ద్వారాకామయీ పరుగన వస్తావూ.... 


ఆనామమువే స్థిరముగ పలికిన ఆపద 





సాయిరాం సాయిరాం ; 


మ్‌ ల 


లు. 
య 


ణి 


పాట:18 


చరణం 4. 


చరణం ద్‌. 


చరణం 6. 


(18) 


_ పాయీ మహరాజ్‌ అంటూ నీకూ జయమును పలికేమూ 


శిధిలంబైనా మసీదు నీకూ రాజభవనమయ్యా 


ధూనీలోని విభూధినీకూ ధనాగారమయ్యా 


య ఇ 
చినిగి ఉన్నా క యే నీ పట్టువస్తమయ్యా..... షట, 1సా॥ 


. సట్నాకాయే రాజదండముగ నిలిచి ఉంటివయ్యా 


శిరమున చుట్టిన రుమాల నీకూ రత్నకిరీటమయ్యా 
ఇటుక రాయి గొనె సంచులే పట్టుపరుపులయ్యా = 
మసీదు ముంగిట శిలయే నీకూ సింహాసనమయ్యా.... ॥సా॥ 


భుజమున జోలీ మట్టికుండలే.'స్వర్ణపాత్రలయ్యా 
భక్తితో పెట్టె రొట్టెయే నీకు ప్రితినిచ్చునయ్యా 


“పతిజీవి-నీ రూపంబనుచూ చాటిచెప్పినావూ 


ప్రసాదంబుగా ఊదీవిచ్చీ పాపములు బాపేవూ.... ॥సా॥ 


శిరమును ఒంచి నీపదములనే శరణనివేడితిరా 

దీవెన ఇచ్చి కాపాడుమురా సాయీనాధారా . 

సద్దురునాధా సాయీనాధా సరగునరావయ్యా 

శరణని వేడిన జాలము ఏలా సాయీనాధారా a ॥సా॥ 


అభయమునిచ్చీ ఆర్తినిబాపీ తోడుగనిలచేవూ 

చేయూతనిచ్చీ చింతలు బాపీ రక్షణఇస్తావూ 

దత్తస్వరూపా సాయీనాధా. దరిశనమీయగరా.... 

అన్నిరూపములు నీవే అంటూ నీదాసి పిలచెనయ్యా.... _ 4సా॥ 


) 


(19 


19 


తి 
న! 


పాట 


చరణం 1. 


అనురాగ మొలి 


చరణం 3. 


జ 


ంకా ఎన్నాళ్ళు 


దా, 
ఫ్‌ 


సోధ 


కం 
చం 


అనంద 
తనన 


అజా | 


టి సూర్యుల కాంతి స్వరూపిణీ 


fo 


స్‌ 
3 


కనుసించవివమ్మా 


న 
Co. 


కోటి ధనమి? 
ము 


రా ఒకసారి ఎలుగెతి 


మిలువగ 


~~ 


ఖీ 


ఖల 


న 


tel 


చరణం 5. నవరాత్రి దీ 


న్ను కొలచిన చాలు 


తోని 


క్ష 


లు 


#3 
లు 


దాసి కొలచేనూ - నిన్ను ష 
హారతిగొనుమా - మా గౌరి శ్రీ గౌరి... 


పాట:20 
పల్లవి న 


చరణం 1. 


చరణం 2. 


“చరణం ౨. 


చరణం 4. 


(20) 
(తెలిసిందిలే వరుస) 
కళ్యాణివే కాత్యాయినీ సౌందర్యలహరివి నీవేనులే - 
త్రిభువన పోషిణి. నీవేనులే 
దుఃఖనివారిణి సింధుసుతీ 


సేవింతునే నిను పూజింతునే 
మదిలోన నీరూపు నిలిపానులే నిలిపానులే ॥క॥ 


మంత్ర స్వరూపిణి మంత్రమయే 


భవభయహారిణి భైరవివే... ॥1మం॥ 
దయచూడవె నీ దరిచేర్చవే... ॥ద॥ 
దరహాసవదనా శరణంటినే ...శరణంటినే iక॥ 


రాగవివర్ధిని జ్ఞానమయే 


మానసవందిత పాదయుతే 


పాలింపవే మముసోధింపకే....  ॥పా॥ 
పరాకు చేయుట నీకేలనే.. నీకేలనే... 51 


భారతి భార్గవి నీవేనులే 


భారమునీదని వేడితినే.... | we ఖా॥ 
_ హారతిదే గైకొనవే..... 1హా॥ 
ఈ రాధ హృదయాన నిలవాలిలే...నిలవాలిటే... క 


(రాధా కృష్ణయ్య వరుస) 


రారా గోపాలా .. రారాగోపాలా..... రా! 


లాలించి పాలింప రారా గోపాలా 


చరణం 


చరణం 


చరణం 3. 


చరణం 


చరణం 


(21) 


. మన్నుతిన్న ఆనోటను మిన్నులెన్నో చూపిన 


మహిమలేన్నో చూపిన మాధవ రావేలా 
హరిషడ్‌వర్గములకు బంధీనై ఉంటినిరా 
ఈ చెరను బాపరారా మురవైరీ రావేలా... 


. ఈ దేహం క్షేత్రమని నీనామం బీజమని 


తలచి ఉన్న నాకు నీవు జ్ఞానమనే పంటను 


నామదిలో పండించగ రావయ్య 


నందనందనా రారా దర్శనంబు ఈయవయ్యా... 


మోహమునకు వెనువెంట క్రోధము కదిలేను 
కామక్రోధములు చేర జన్మవిలువ మరచేము 
మాయ కమ్మి మమ్ము మేము మరచి ఉన్నామయ్యా 
ఈతెరను తొలగించి నీరూపు చూపవయ్యా 

నిన్ను చూడ వేచినాను కనిపించగ రావయ్యా 


. వెన్న తిన్స ఆనోటనే నీవు మన్నుతిని మాకు 


పరమార్ధము తెలిపినావు ఎరుగలేక ఉన్నమాకు 
వెన్న మన్ను ఒకటనీ అన్నిటనే ఉంటివనీ 
ఎరుగలేక ఉంటిమయ్యా నీలీలలు కన్నయ్య 
వర్ణింపగ ఎవరి తరము నీలీలలు పరమేశా 


. విషాదము మదినిండ విష్ణువునే తలచేము 


విషయవాంఛలు వీడ వైకుంఠము చేరేము 
వేయి నామాలవాడ లోక రక్షక రావయ్యా. 
నీ భక్తుల బ్రోవవయ్యా నీలవర్ణ్ల రావయ్యా.... 


en 


HOT 


en! 


15|| 


HOI 


ty 
gE 
స 
th) 


tA 
aC 
£3 


స # 
అధరం 1 


చరణం 2. 


చరణం 3. 


చరణం 4. 


(అంతర్వామి వరుస) 


అనీ నిననీ అంతట నీవనీ 
తెరిసితినయా - గోవిందా 
నీకన్న మిన్న అందము భువిలో 


లేదని తెలిసితి గోవిందా 

నీరూపమునే కన్నుల విందుగా 'చూడకోరితిని గోవిందా 
తీరులపైన స్థిరముగ నిలచీ 

అభయము నొసగే భక్తవరదా 


తెరతీసి నాలోనీ తిమిరాలు హరియించరా 


ఇహముల ఇడుముల తాళగలేకా 
అంధకారమే ఆవహించగా 
దారిచూపరా తిరుమలేశా 
మనస్సుకి శాంతి కరువాయెనురా 
పలుకవేమిరా వెంకటేశ్వరా... ఆ... 


నీ పద తీర్ధమే దివ్యాషధము 
మోహపాశములు బాపేమందు 
పరమదయాలో పాలింపుమురా 
పతిత పావనా పలుకవేమిరా.... 


ieoil 


1॥అ౦॥ 


| అ౦|| 


[అ౦| 


Heol 


మరణం |. 


చరణం 2. 


చరణం 4. 


(23) 
(స్వాగతం సుస్వాగతం వరుస) 


వందనం అభివందనం 


వందనం ఓనఠందతుమూరా;.: Son 


శంఖ చక్రగదా థారుడ నీవే.... ఆ.... శం! 


నాదుగురువు. నాదు శక్తి నా సర్వము నీవే 1వం॥ 


మాధవ దేవా మోహనరూపా 

మాయ బాపి నన్ను బ్రోచి 

నిన్ను చేరు దారి చూపు | | ॥వం॥ 
నీల వర్ణుడా నందకుమారా 


నాశనరహితా నారాయణుడా 


(జ్‌ 
9 


త్యము సత్యము నీవే కాదా ఆ.... iD 


గ 


సత్యాపతి నీబిరుదే కాదా 
విశ్వంభరుడా వాసుదేవుడా 
మాకు అండ దండ నీవేకాదా 1వ౦॥ 


రఘుకుల తిలకా శ్రీరఘురామా 
పన్నగ శయన నారాయణుడా 
రమా సహిత ఓ సత్యదేవుడా 


అన్నవరములో వెలసినవాడా ఆ..... క mn 


చరణం 1. 


చరణం 2. 


చరణం 3. 


చరణం 4. 


(24) 
నీదు కరము అభయమిచ్చి 
నాదు సేవ స్వీకరించి దీవింపుమయా ॥వం॥ 


. కామక్రోధముల ప్రాబల్యమున 


చిక్కియుంటినీ మాయకు లోనై 

జనన మరణముల చక్రముబాపే....ఆ ie 
బంధువు నీవే నీరజాక్షుడా 

అణువు అణువు నిండియుండ 

నీదు దాసి నిన్ను పిలువ 

కానరావా కదలిరావా ॥1వ౦॥ 


(రామా లాలీ వరుస) 


అంబాలాలి - జగదంబాలాలిీ...... 


కంబుకంఠురాణీ - కళ్యాణి లాలీ.... iwo॥ 


(క్రేతాయుగమున రామునిసతివై సీతాలాలీ 

ద్వాపరయుగమున కృష్ణుని సతివై రుక్మిణి లాలీ 

ఈ యుగమందున వెలసితివమ్మ అలివేలుమంగమ్మ 
మల్లెలపానుపు వేసామమ్మ మంగాలాలిీ .... ॥అం॥ 


లాలీ పాడి లాలించేము లలితాలాలిీ... 
జోలాపాడి జోకొడతానూ జోస్నా లాలీ.... nol 


పట్టుపానుపు వేసామమ్మా పార్వతి లాలీ 

పదములపట్లి జోకొడతాను దుర్గా లాలిీ.... ieon 
కంచిలోన వేలసితివమ్మ కామాక్షివి నీవూ 

మధురాలోన వెలసిన తల్లి మీనాక్షివి నీవు 

కాశీలోన వెలసితివీవు అన్నపూర్ణవుగా 
జోలపాడి జోకొడతాను నిద్ర పోవమ్మ... ॥అం॥ 


చరణం 1. 


చరణం 2. 


చరణం 3. 


చరణం 4. 


చరణం 5. 


(25) 
(కలువరేకుల వరుస) 


కలువ పూవులు తెచ్చి కమాలాక్షు నర్చింప 
కాలయాపన ఎల నరుడా 
నారాయణా అని నామస్మరణ చేయా - జాలమేలనయ్య నరుడా ॥క॥ 


భక్తవరదుని కొలువ అభయమ్ము నిచ్చేనూ 
ఆదుకొనువాడతడు నరుడా 


నమ్మి పిలచిన వారి నీడగా ఉండేను నరుడా 1561 


పట్టువస్త్రము కట్టి పడతి లక్ష్మిని గూడి 

అ స్వామి నర్చించు నరుడా 

అభయమ్ము నిచ్చి నిన్ను కావగ రాడా 

ఏడుకొండల వాడు నరుడా 15 
సంసార బంధాలు బాప వేడుగ రావా 

ఆ శ్రీనివాసునీ నరుడా 

పదదాసి బ్రోచెనూ పాలింప కదలేనూ 

ఆ శ్రీనివాసుడు నరుడా 5 


ఎడి నాస్వామనీ 


_ఏడేడా తీరిగావు నరుడా 


పాల సముద్రం పైన 

శేష పానుపుపైన పవళించు ఆ స్వామి నరుడా 

నీలోనే ఉన్నాడు నరుడా 

నీ ఎదలోనే ఉన్నాడు నరుడా 1క॥ 


ఇందుగలడందులేడని 
సందేహము వీడి భక్తితో కొలువరా నరుడా 
నిజభక్తితో కొలచి చేదుకోమనినంత . 


చరణం 1. 


చరణం ౩3. 


చరణం 4. 


చరణం క్‌. 


చరణం 6. 


ఆ డతరుమలా వొనుడు నరుడా nh 


(ఆయిగిరి నందిని వరుస) 


వందనమమ్మ మహలక్ష్మమ్మ 
మా ఇంటికి నీవు రావమ్మ (శెవణు మానపు 
శుక్రవారము పూజలందగా రావమ్మ. nol 


se జ 


పచ్చని ఆకుల తోరణములూ. ఆ సనంబుగా నీకు వేసితినీ 


కాలిగజ్జెలు ఘల్లని మోయగ శ్రీ వరలక్ష్మీరావమ్మ . _॥వం॥ 


కదలి రాగదే శ్రీలక్ష్మ ॥ వం॥. 
అష్టలక్ష్మిగా వెలసితివీవే 

అభయము నొసగ రావమ్మ 

విద్యలనొసగి వినయము నొసగి విద్యాలక్ష్మీరావమ్మ  ॥వం॥ 
పాలకడలిలో ప్రభవించితివీ 

సుందర రూపిణీ నివమ్మ 

నారీకేళములు నైవేద్యముగా ఆరగించగా రా మ్మ ॥నం॥ 
పంచ భక్ష్యములు చిత్రాన్నములూ 

ఆరగించగా రావమ్మ 
హరతి ఇచ్చి వేడితనమ్మ దీవింపగ నీవు రావమ్మ ॥వం॥ 


పృురాణయుగమున చారుమతిని ష్‌. 
కరుణతో చూడగ. కదలితివే. 
 ఈయుగమందున భక్తుల టబ్రోచి దీవింపగ నీవురావమ్మ ॥వం॥ 


ల 


a” 


> 


) 
క 


ఖో 


న 


ఇ క 
గ. 


చ్చి 
శీ 


శా 


౯2౦ 


జం 1. 


డి 


చరణం 4. 


చరణం 2. 


చరణం 3. 


చరణం 4. 


(28) 
వేదాలు కావగా మీన రూపము దాల్చిన 
ఆ విష్ణుస్వరూపుడు నీవేనయ్యా. 


ప్రహ్వదవరదూడా ఓ నారశింహుడా 


'ఈ హారతందారా .పాదదాసి పిలచేనూ మంగళం మంగళం 1న! 


(జానపదం వరుస) 


ఓ బొజ్జగణపతీ రా నీకు శిరసొంచి మోక్కేదరా En 
శిరసాంచి మోక్కేనూ.మూషీకా వాహనా 
మునిజన వందితా ముదమార రావయ్యా .. ॥ఓ॥ 


ఏపూజచేసీనా ఎక దంతా నిన్ను 

మును ముందు పూజింతు వినాయకా 

విఘ్నాలు తొలగించు వేయి దండాలయ్యా 

అయినవల్లీ లోన వెలసి ఉన్నావయ్యా.... 1&1 


గగనానా విహరించు శశి నిన్ను చూచాడు 
హేళనగా నవ్వేను వినాయకా 


' నీతల్లి కోపించి శాపమిచ్చేనయ్యా 


శాపాలు ఏరీతి బాపాలో తెల్పవయ్యా..... ॥ఓ॥ 


చవితి పూజ చేసి నీ కథను చదివినా 

ఆపదలు బాపేవు వినాయకా 

చల్లగా చూడాలి నీ భక్త జనులను 

కరుణించ రావయ్యా గణముల నాయకా ॥ఓ॥ 


వ్యాసూడు నినుపిలువ ఘంటమును చేపట్టి 

వేదాలు వ్రాసావు వినాయకా 

కర్పూర హారతి అందగ రావయ్యా 

దీవింప రావయ్యా లంబోదరా నీవు Ea 


చరణం వ్‌. 


చరణం. 1, 


చరణం 2. 


చరణం 3. 


చరణం 4. 


(29) 


ఉండ్రాలు పోసేము గజముఖా వరడుడా 


మమ్మెల రావయా - వినాయకా 
ఈశ్వరా పుత్రుడా - ఈపూజలందరా 
ఇడుములూ బాపరా-కుడుములూ పెటేద 


1౬! 


(అంబ వందనం వరుస) 


శంభో వందనం శివ శంభో వందనం 
శిరశోంచి నీకు సదాశివా వందనం 

పులి చర్మం ధరియించి పార్యతినీ చేపట్టి 
గంగనేమో శిరమందు ధరియించావూ 
పాపనాశరావయ్యా పరమేశా రావయ్యా 
కలుషాలూ బాపవయ్యా గౌరిశా రావయ్యా... 
పాదపూజ చెయ నిన్ను పిలచినాను రావయ్యా 
రత్నాల పీట వేసి పిలిచాను రావయ్యా 
అర్హ్యమిచ్చి నాను నీకు ఆదిదేవ రావయ్యా 
పూజలందరావయ్యా జటధరా రావయ్యా... 


విశ్వేశ్వర రావయ్యా విన్నపాలు వినవయ్యా 
ఆత్మజ్యోతి వెలిగించి ఆదరింప రావయ్యా 
పాదాభివందనమూ ఫాలనేత్ర రావయ్యా 

హర హర హర అని నిన్ను నేను భజన చేసినినాయ్యా 
ధ్యానముతో నిన్ను కొలువ. 

మనసు నిలుప లేనయ్యా 
గానముతో నిన్ను పిలువ-మూగబోయె గళమయ్యా 
ఏ రీతి నిన్ను కొలిచి నిన్ను చేరగలనయ్యా .. 
ఎదారి కానరాక నిలచి ఉన్నా...నయ్యా 


iశేం॥ 


శం! 


1శం॥ 


శం! 


1శం॥ 


చరణం 5. 


పాట3౦. 


పాట: 31 


(30) 
అభిషేకము చేసి నీకు 
నైవెద్యమిచ్చామూ 


హరతిచ్చినానయ్యా... అందగారావయ్యా 


కార్తీక మాసానా శివకేశవులోకటనచూ 


పూజచేసి నానురావా. పదదాసిని బ్రోవరావా 


వర్ణింప ఎవరి తరము 

విశ్వేశ్వరుని సుందర రూపము 

పాల సంద్రమును చిలికేటి వేళా 
హాలాహలము ప్రభవించగా 
గళమున గరళము నిలిపిన స్వామిని 
ఆ నీలకంఠుని, మృత్యుంజయుని 


ప్రదోష వేళ-పార్వతి సరసన 


దిమి, ధిమి, తకధిమి తాళము [మోగా 
నాట్యము చేసే నటరాజు రూపం 
చిదంబరేశుని సుందర రూపము... 


. కార్తీకమాసాన అభిషేకాలు 


అమరావతిలో ఆ లింగరూపాన 
చూచువారలకు జన్మ ధన్యము 
భుక్తి నొసగే పరమేశు రూపము 


సొంబశివనస్తోత్రం 


మునిజన వందిత మోక్షప్రదాయక 
విశ్వేశ్వర హర జఠాధరా 

శిరమున గంగను గళమున గరళము 
దాల్చిన వాడా సొంబశివా 


శం! 


॥వ॥ 


Hiri 


॥వ॥ 


॥వ॥ 


॥వ॥ 


న! 


(31) 
తినెత్రధారీ త్రిపుర సంహారీ సాంబశివా 


జయ జయహే కైలాస నివాసా 


సాంబశివా జయ పాలయమాం 
భయమును బాపి, అభయము నొసగే 
అసుర సంహరా సాంబశివా 
శ్రీశెలంబున వెలసితివయ్యా 

నంది వాహనా సాంబశివా 

చంద్రమౌళి అని, చంద్రధరా అని 
పిలిచిన పలికే సాంబశివా 

జయ జయహే కైలాస నివాసా 
సాంబశివా జయ పాలయమాం. 
బ్రహ్మ మురారీ సన్నుతి సేయ 
నాట్యము సలిపిన సాంబశివా 
ప్రదోషవేళ పార్వతి సరసన 

తాండవ మాడిన సాంబశివా 
రావణదర్పము నాశము చేసిన సాంబశివా 
జయ జయహే కైలాన నివాసా 
సాంబశివా జయ పాలయమాం 


. బిల్వదళప్రియ భీమేశ్వర ఓసాంబశివా 


ద్రాక్షారామము నీఆలయమైవెలసితివయ్యా సాంబశివా 
నాగా భరణా, నందివాహనా సాంబశివా 

దీనుల బ్రోవగ దీనమందారా 

దిగంబరేశ్వర. సాంబశివా 

వేడిన వారికి వరముల నిచ్చే భోళా శంకర సాంబశివా 


._ జయ జయహ కైలాస నివాసా 


సాంబశివా జయ పాలయమాం. 


పొట:32 


(32) 


5. దశ శకంత్రుడు నిను సన్నుతి సియగ 


ఆత్మలింగమును ఇచ్చితివె 
నిన్నుచూడగా వేడితినయ్యా, నన్ను బ్రోవరా పరమేశా 


రాధాదేవీ పిలిచినదయ్యా, రాక్షస సంహరా సాంబశివా 


లింగ రూపమున వెలస్‌తివయ్యా 
రామేశ్వరమున సాంబశివో 
అభిషేకాలను అందెదవయ్యా 


అంధకారమును బాపెదవయ్యా సాంబశివా 


జయ జయహే కైలాసనివాసా 
సాంబశివా జయ పాలయమాం... 
భస్మాసురునకు వరముల నోసగి 
వెతలను చెందిన సాంబశివా 
మోహిని రూనము దాల్చిన విష్ణువు 


1 నిన్నుకాచెరా సాంబశివా 


వారణాశిలో వెలసితివయ్యా అ హర సాంబశివా 
జయ జయహే కైలాసనివాసా 


సాంబశివా జయ పాలయమాం. 


(ఆకాశమా నీవెక్కడా వరుస) 


పరమాత్ముడా నీవెక్కడా? 


నాఆత్మలోనే నీఉంటివా...... ప 
మబ్బు కమ్మిన భానుని వోలే 

మోహము చుట్టెను నాకన్నులకు 

మాయను. బాపి నిజమును తెల్పి 

నిను చేరుదారీ చూపించవా 1ప॥ 


(33) 
2. ఎన్ని జన్మల పుణ్యమో గాని 
ఈ నర జన్మ పొందితినయ్యా 
మనసు నిలువదు, ఇహము మరువదు 
నిను తలచు శక్తి నాకియవా ti 
3. కాషాయ వస్త్రాలు ధరియించినా 
నిర్ణన అడవుల నివసించినా 
మనసున మోహము విడలేని వారు 
నిను చేర తరమా నారాయణా nu 
4. భూమధ్యమునా దృష్టిని నిలిపి ప 
అన్యము తలవక మది నిన్ను నిలిపి 
ష లిపి ధన్యత నొందే 
వరమీయవయ్యా విక్వేశ్వరా | i 


పాట.33 


రావమ్మ రావమ్మ మా మా లక్ష్మీ రావమ్మ 

మాపూజలందగా మమ్ము దీవింపగా రా 
1. మబ్జె, మందారాలా మాలలే వేసాము 

పసుపు కుంకాలతో పూజలెన్నో చేసాము 


మా మనవి వినవమ్మా దివింప రావమ్మా 1మ॥ 

వరమీయ రావమ్మా, వరలక్ష్మీ శ నీవమ్మా 1రా॥ 
2. కన్నెపిల్లలు నిన్ను కొలిచేటి వెళ 

కళ్యాణ ప్రాప్తిగా దీవించవమ్మా క॥ 


ముత్తెదు లందరూ కొలిచేటి వేళ. 
సుపు కుంకాలిచ్చి కాపాడన స్మా రా|| 


(34) 
3. కాత్యాయినీ నిన్ను కోరి కొలిచేము 
 కరుణించవమ్మా, కదలిరావమ్మా . 
రాజరాజేశ్వరి శరణంటిమమ్మా, నీదు పాదముల వ్రాలి, 
లాలించవమ్మా రమ్యరూపిణి నీవు స శా 
4. మా హారతందుమమ్మా మహలక్ష్మీనీవు 
దీవించవమ్మా, దివ్య తేజోరూపిణీ 


పాట.34 


పల్లవి. గానమాలించి పాలింపవే నా........ 


అనుపల్లవి.కంచికామాక్షి మధుర మీనాక్షి 
కాశి విశాలాక్షి నీలకంఠుని రాణీ 


చరణం 1. మంగళగౌరీ మాధవ సోదరీ 
మహిషాసుర మర్ధనీ మంగళదాయనీ.... 
మము కాపాడవే మాఇలవెల్పువై 


చరణం 2. నవరాత్రిలోనా నవరూపాలా 
పూజలందెడి దుర్గవు నీవే 
చల్లని*నీచూపు - ప్రసరించు మావైపు 
. నడింపిచు నా బ్రతుకు - నాతోడునీవై 
చరణం 3. జీవతమందున నటియించి నటియించీ 
అలసితి తల్లీ నిను చేర వేడితీ 
నీ దాపుచేర్చవే నీరజనేశ్రీ 
సౌందర్యరూపిణీ - సాంబశివుని రాణీ... 


HS" 


1రా॥ 


ey! 


ni 


1m 


॥మం॥ 


1౧|| 


చ! 


Hi 


1౧|| 


చరణం 4. 


చరణం 1. 


చరణం 2. 


చరణం 9. 


పాట.36 


(35) 
కరుణించి కాపాడు కైలాస వాసినీ 
శక్తి స్వరూపిణీ శాంభవి శంకర్‌ 


పదదాసి పిలచేనూ పాలింపరావమ్మా 


పచ్చల హరతీ గైకొనవమ్మా.. My! 
(హరతిపాట) 
హరతిగెకొనుమా శ్రీ లలితే ॥హ॥ 


హరతిగ్రైకొనుమా ఆదిపరాశక్తి 
దీవింపవే మమ్ము దీన బాంధవి నేడు. ॥హ॥ 


ముగురమ్మలకూ మూలము నీవమ్మా 

కంచిలో వెలసిన కామాక్షి నీవమ్మా 

మధురలో వెలసిన మీనాక్షి నీవమ్మా 

మా పూజలనూ గైకోనవమ్మా హా 
పచ్చల హరతి గైకొనవమ్మా గిరిరాజసుతే 

కర్పురహరతి అందగ రావా 

అమ్మల గన్న అమ్మవు నీవమ్మా ॥1హ॥ 
అభయమ్మునిచ్చే ఆర్తులబ్రోచే 

చల్లని తల్లీ ఓ|భ్రమరాంబా చే 


పదదాసి పిలుపు వినిపింపలేదా 


హరతి గొనుమా ఓ త్రిపురసుందరి.. . ॥హ॥ 


(రమ్మంది నాదం వరుస) 


హరినామ స్మరణం స్మరియించు నిరతం 


ఘోరపాపాలు బాపూను ' 


పరమపద మిచ్చి దరిచేర్చును ॥హరి॥ 


వొట.37 


(36) 
ఎదలోన నీవు హరిరూపు నిలుపు 
అణువణువులోన హరినెపుడు చూడు 
హరిపూజ చేసి తరియించు నీవు 
వైకుంఠమును జేరుతావేపుడు వెతుకు ' 
మృదు మధురమైన హరిపాదములను 
పట్టేటి భాగ్యం నీవెపుడుకోరు హరు 


. కమాలాక్టునెపుడూ కనులందు నిలిపే 
' కరములు రెండూ జోడించి నీవు. 


అంజలి ఘటియించి హరివేడుఎపుడు 

ఆనామమే నీకు చూపించు దారి 

ఆనామమే నీకు శాంతిని కూర్చు . ॥హరి॥ 
ఈ రూపు నీకు నిలిచేది కాదు 

ఇహలోక సంపదా శాశ్వతముకాదు 

పలికేటి వాడు పరమాత్మ వాడు 

ఏరూపునైనా ధరియించి కదులు 

భక్తుల బ్రోవా కదిలేటివాడు 

కనురిప్పలాగా కాపాడువాడు 

ఆనామమే నీకు మధురాతి 369 న ॥1హరి॥ 


(ఎడుకొండలే పైనా స్ట నిఅచావోవరుస) 


శేషాద్రి శిఖరాల ఎల నిలచావో 
పిలచినా పలుకక కన ల 


వేడిన వారిక్‌ దరిశన మూ 
కదలవదేల అలుకింకేలా ' "-. న్‌ శే॥ 


పొట.38 


(37) 


. తన వేడినా వినిపించ లేదా 
మా తల్లితో నీవు దీవింప రావా 


వేదన బాప వేగమె రావా 
మా వ్యధ బాప కదలవదెలా 


[| డ్ర్‌ నీలవర్డుడా వేదాంత వేద్యా 


మనసార పిలువ జూగేలనయ్యా 
మనసుకు శాంతి ఈయవదేల 
పిలచీ పీలచీ అలసితినయ్యా 


॥వే॥ 


శే! 


IE 
మ 


idl 


(చక్కనయ్యా చందమామా వరుస) 


నల్లనయ్యా శ్రీనివాసా పలుక కలహ 
నిన్ను నమ్మి కొలచినాము కావ రావయ్యా 
నీదుస్మరణే చేసితీ మది నిన్ను చూడా వేడితీ 
పద్మలోలా బ్రోవరావా కోపమేలయ్యా.. 
పలుకరావయ్యా... 


- కలియాగా వైకుంఠమనుచూ ప్రజలు నిన్ను చేరెదరే 


కన్నులారా.. .కరవుతీరా కనకాల 
గరుడవాహనుడా 


. స్వర్ణ శిఖరం నీనిలయం నీదు హృదయమె నవనీతం 
నాదు చింతలు బాప వేగ కదలవేలయ్యా.... 


. వడ్డికాసుల వాడవనుచు వడ్డి వడ్డీ గుంజెదవే 


వేదవేద్యా శ్రీనివాసా నిలచి వున్నావా... 
తిరుమలా పైనా... 


Ty 
hd - 


॥1న॥ 


॥5॥ 


1న॥ 


॥స్వ॥ 


॥న॥ 


॥వ॥ 


1న॥ 


(38) 
5. మాదు వెతలన్ని తెల్పీ నిన్ను శరణు వేడితీ 
మంగనాధా...పాదదాసిని కావరావయ్యా 
జాలమేలయ్యా... ॥న॥ 
పాట:39 (కళ్ళుతెరచి కనరా వరుస) 


పాలకడలి శయన కృష్ణా 


౬ 
30 
బ్ర 


పాప నాశహరణా రారా 


నన్ను కరుణ చూడా... ॥పా॥ 


చరణం. 1. మీన రూపమును దాల్చినవాడా 
వేదాలన్నీ కాచినవాడా 
కూర్మరూపమున ఆగిరి మోసీ.... కూ 
అమృతమ్మునూ పంచిన వాడా 1పా॥ 
చరణం. 2. వరాహరూపా నారసింహుడా 
_ వామనరూపా భృగురాముడవై 
రాముడు నీవై - క్రిష్ణుడు నీవై...... రా 
బుద్దుడు కల్కీ నీవే కాదా.... ॥పా॥ 
చరణం. 3. పార్టుని కీవూ రధసారధివై 
జ్ఞాన భోధనూ చేసిన వాడా 
నీవే దిక్కన నమ్మితినయ్యా.... id 
నారాయణుడా నన్ను బ్రోవరా..... “పా! 


చరణం. 4, మీరాబాయీ తుకారాముడూ 
_ నిన్ను తలచీ ముక్తి నొందిరి 
- వారిబాటలో నేను నడువగా .... (వా! 
దీవింపుమురా దీనబాంధవా 5 పా 


' చరణం. 5. 


(39, 
మనసున స్థిరముగా నిను ధ్యానించి 


'పత్రము పుష్పము నీకర్పింపగా 


“నీడగ ఉంటానంటివి కాదా... ॥నీ॥ 


చరణం. 6. 


చరణం. 7... 


వాట.40. 


ఈ శోధనలూ ఎన్నాళ్ళయ్యా ... పా 
ఘోర రక్కసు కూల్చినవాడా 

ఘన విజయాలను పాందిన వాడా 

నా అజ్ఞానము బాపగ నీకూ... నా! 
శక్తి చాలదా దామోదరుడా పా! 
మధుకైటభులను మర్జించితివీ 

నాలో మాయను బాపగ లేవా 


సతతము నిన్నే స్మరించుచుంటి ॥స॥ 
నీదు దాసినీ బ్రోవగ రావా ॥పా॥ 
(అన్నా అన్నా విన్నావా వరుస) 


' రమణా రమణా విన్నావా నాదూ 


. ఏడుకొండల వెంకటరమణా 


మొరలు విన్నావా కావ వేగమె వస్తావా 
తరుణి మంగతో వస్తావా nర॥ 


 దూరములోనా ఉంటిమయా 
నిన్ను చేరగ లేమయ్యా 


నీవే కావగ రావయ్యా ॥ర॥ 
బాలాజీని కాచుట కొరకై 

ఎనుగు రూపము దాల్బావూ 

మమ్మూ కావగ వస్తావా 


“నిజరూపము చూపిస్తావా  |6॥ 


_ (40) 
3. భక్తులు అందరూ నిన్ను తలచి 
వరములు అడిగి యున్నారూ 
ఈయగ వేగమె వస్తావా 
భక్తుల వరములు ఇస్తావా. ॥ర, 


పొట.41 (పలుకే బంగారమాయోరా వరుస) 


కరుణా చూపవదేలరా శ్రీమంగ రమణా 
కరుణా చూపవదేలరా శ్రీమంగ రమణా = 


1. ధరణీ తిరుపతిలోనా.... వెలసిన రమణుడా 
వరమూల నీయగా జాలమదేలరా EE 


2. నీదు మహిమలు తెల్స మావల్ల కాదయా. 


నీదు చల్లని చూపు మాపైన ప్రసరించు ' is 
3. అను దినమూ నీదు సేవ మరువాక చేయగా 
వేదాంత వేద్యుడా పలుకావదేలరా ॥1క॥ 
4. పట్టు పీతాంబరము కట్టితివయ్యా న్‌వు 
నాల్గు చేతుల వాడా నీ దీవన ఈయవయ్యా ॥5॥ 
5. పద డొసినయ్యా నేను నాదూ వేదన బాపి. 
శేషాద్రి వాసుడా కదలీ రావయ్యా నీవు 5॥ 
పాట.42 : 
జననీ వరదాయనీ సరసిజనభ సోదరి భవానీ ie 
1. కృష్ణాతీరాన వెలసితివీవె న [కృ॥ 
కనకదుర్గవై పూజలందగా. ॥ ఎ ఈ 
నిలచితివమ్మా గంగాతీరాన ॥ని॥ 


అన్నపూర్ణవై ఆదరించగా Ey 


పాట.43 


౧ 


—_ 


(41) 
అఖిలాండేశ్వరి ఆదిపరాశక్తి 
చాముండేశ్వరి శంకర ప్రియసఖి 
వేడితినమ్మా మమ్మాదరించవే 


నిరతము నిను కొలచు శక్తీయవమ్మా 


శ్రీశైల శిఖరాన వెలసితివమ్మా 
భ్రమరాంబ రూపాన మా సేవలంద 
ఏ పేరు పిలచినా పలికే తల్లివి. 


నీ వెను గావా ఓ జగన్మాతా 


ఆశ్వీజ మాసాన చేసితిమమ్మా 
నవరాత్రి సేవలు నళినదళాక్తి 
పదదాసినే నన్ను పాలింపవమ్మా 
దయార్ధరాశివి నీవెనమ్మా 


limi 


liezil 


(రాగ తానం పల్లవి వరుస) 


నామం ధ్యానం చేయరా 


ఆ హరినామమేవేళ తలవాలి నరుడా 


. స్థిరము లేనిది మాయవంటిదీ ఈ లోకమే కనుగొనరా 


సంసారమనియేటి ఈ సాగరాన్ని 
దాటాలి హరినామ మనియేటి నావలో 
ఎన్నినామాలోను ఎన్ని రూపాలోను 


 తెలియలేము హరిని ఈ జన్మలోనా 


ఆతుకుల బొంతయె దేహమ్ము కాదా. 
కాష్టంలో బూడిదగా మిగిలేది కాదా 
వీ చరణ పద్మాలు నిరతమును తలవాలి 


లో 


1॥నొ॥ 


HIP 


1సం। 
lot 


నా! 


పాట.44 


(42) 
నిర్మల మనసుతో హరి రూపు చూడాలి 
జన్మాంతరమున mam 
మోక్షమును పాందాలి 
పదదాసులవ్యాలి పరమాత్మ చేరాలి 


వేణుగోపాలా నీమేను నల్లనా 


పండువెన్నెల్లా నీ మనసు చల్లనా 

కాళింది శిరముపై నటియించు నీ చరణం 
కనుల కానందము కన్నయ్య నీరూపం 
గోపాల బాలుడా గోకులా వాసుడా 
గణనీయం నీనామం నవ్యాతి నవ్యం 
ఉచ్చింత కాయతో చద్దులే తిన్నావో 
మనసునే మరపించు మురళినే ఊదేవో ' 
మానసా చోరుడా మోహనా రూపుడా 
మాధవా దేవుడా మాహృదయవాసుడా 


. మన్ను తిన్నావనీ తల్లి యశోదడుగగా 


ముల్లోకమ్ములు నీ నోటిలో చూపితివీ 
మైమరచీ తిలకించగ మత్తునే చల్లితివీ 
తనయుడవని మురిసిపోయి ముద్దాడే ఆ తల్లి 


. యమునా తీరాన వేణువే ఊదావూ..... 


ఆ రాధ దరిచేర రాసకేళిలో తేలితివో. 


ఈ రాధను మరచేవూ కదలి రాకున్నావు 


నిను చూడక మనలేను నను వీడి పోబోకుమా 


Hell 


11||" 


॥వే॥ 


॥వే॥ 


వే॥ 


॥వే॥ 


in. 


పాట.45 


పాట.46 


(43) 


మోహనాంగ రారా నవమోహనాంగ రారా 
ముసి ముసి నగవుల మోమును చూపుచు 
మురళిని ఊదుచు ముద్దుల కృష్ణా 


. కస్తూరి తిలకము మోమున మెరయగ 


కౌస్తుభంబు నీ వక్షము నమరగ 

కాలి గజ్జెలు ఘల్లని మైయగ 

గజ్జెల మోతకు నా యుల్లము రుల్లన 
ధన ధాన్యములు అధికముకాదని 
భక్తికి నీవు వశమౌతావనిీ...... 


రుజువు చేశావు తులసి దళమునకు తూగిన నీవూ... 


తులా భారమున నీదు రూపము 
కాంచగ నాకు కన్నులు చాలవు 


ఎర్రని పెదవుల వెదురు వేణువు 
వదలక ఉన్నది ప్రతిక్షణమందు 
నేనే వేణువై నీ కరమందున 
నిలచి యుండగా వేడితి నిన్ను 


ఈ రాధ పిలచేను యదువంశ తనయా 


HI 


1మో॥1 


॥మో॥ 


ey] 


(నామది నిన్ను పిలచింది గానమై వరుస) 


నామది నిన్ను కొలచేను మాధవా ఓ కేశవా, ఓకేశవా 


. వైకుంఠము నీ నివాసమయ్య = 
ఆ శేషువే నీపానుపు గాగా 


శ్రీదేవి నీదు పాదములొత్తా. 
లోకాలు పాలించు లోకేశ్వరా 


eu) 


EX 


iti! 


వాట.47 


(44) 


. చితిలో కాలేను ఈ దేహామెపుడో 


ఈ నిజము తెలిసేను నాకేమొ. ఇపుడే 


తలచేను నీ నామ మనుక్షణము నేను 
కాపాడ రావయ్య కమలాక్షుడా = 
. పుత్రులు-పౌత్రుల బంధాలు నన్ను 


బంధించెనయ్యా నిను తలవనీకా 


నీ కరుణతో నామది 'నిన్ను తలచే 


వరమియ రావయ్య విశ్వేశ్వరా 


. వేదాలు వల్లించు ఆ మ్రౌనులేను...... 


నీమాయ తెలియక నిలిచేరు స్వామి 


. నీ మాయ తెలియ నేనెంతదాన.... 


ఈ రాధ బ్రోవగ రావయ్యా 


(జగదభి రాముడు శ్రీరాముడే వరుస) 


అమృత ధారయె హరి నామమే 
అద్భుత రూపము హరి రూపమే 


కరమున వేణువూ.....శిరమున పింఛము 
పాదముల గజ్జెలు ఘల్లని మోయ నడచేటి 
 శ్రీచిన్ని కృష్ణుని నామము 
. కరముతో హరికీ మొక్కని నాడు. 
గళముతో హరినీ పిలువని నాడు 


పదముతో హరినీ చేరనినాడు ..- 


ఈ జన్మ ఎలరా ఓ మానవుడా 


nనా॥ 


[నౌ 


Hei 


is 


HSI 


“ish 


ue 


వాట.48 


(45) 


3. హరి హరి అని కరి మొరలిడగానే 


సిరికిని చెప్పక కదలిన వానీ 
కాకాసురునీ కాచిన వానీ 


_ కైవల్య మిచ్చెటి సాకేత రాముని ie 


. వాసుకి శయనుడు వారిజాక్షుడు 


పరమ పురుషుడు పావన చరితుడు 

ఈ రాధ పిలిచిన పలికేటి వానీ ie 
(దేవదేవ ధవళాచలమందిర వరుస) 

దేవదేవ శివశంకర దేవా శంభో హర హర నమోనమో 

ప్రణవ స్వరూప కాశీ వాసా సాంబసదాశివ నమోనమో ॥దే॥ 

బ్రహ్మ విష్ణువులు పోరును సలుపగ అస్రోద్భవ హర నమోనమో 

కోటి సూర్యుల తేజ స్వరూపా లింగస్వరూపా నమో నమో ॥దే॥ 

స్ఫటిక లింగముగ నిను సేవింపగ సంపదలోసగే సదాశివా 

జ్యోతిర్లింగా గౌరీ నాధా తాండవప్రయ హర నమోనమో ॥దే॥ 


. భాద్రపదమాసాన భౌమవారమున క్షీరాన్నప్రియ నమోనమో 


కార్తీక మాసాన అభిషేకప్రియ అభయప్రదాతా నమోనమో ॥దె॥ 


. భక్తజన ప్రియ భోళాశంకర విభూతిధారి నమోనమో 


పదదాసులను పాలింపగను కేదారేశ్వర నమోనమో 1ప॥ 
నమో నమో నమో నమో నమో నమో ఓం నమో నమో ॥న॥... 
నాదప్రియ హర నమో నమో 1న 


పంచాక్షరముల తారకమంత్రము జపియించెద హర నమో నమో ॥దే॥ 


పాట.49 


వాట.50 


(46) 


ఎంతెంత ఫలమయ్య ఓ ఈశా 


నిను పిలచి నిను తలచి కొలిచేటి వారికి ॥ఎం॥ 
శ్రీశైలవాసా భ్రమరాంబ సహితా మల్లన్నదేవా ఓ జంగమయ్యా loi 


కొండలను దాటి కోనలను దాటి నీ గిరిని చేరి 


నిను సన్నుతించే నీ భక్త జనులకు ido 
పాతాళ గంగలో పాదాలు కడిగి పాహి పాహియని 

నిను భజియించి నీ శిఖర దర్శనము చేసేటి వారికి lol 
శ్రీశైల శిఖరం దర్శించువారికి మరుజన్మ లేక కైవల్య మంద ॥ఎం॥ 


నీతో సమముగ పూజనందా శ్రీహరికి నీవూ వరమొసగితివి 

బ్రహ్మ శిరమునె ఖండించ నెంచితివి 

నీ లీల పాడగా నిన్ను సన్నుతింపగా 

ఎవ్వరి తరమయ్యా ఓ లింగరూపా lool 
ప్రకృతి దృశ్యాలు పులకింప చేయగా 

కనువిందు చేసేను నీ శిఖర దర్శనం 

పొదదాసిగా నిను ఈ రాధ పిలచెనూ 

పాలింప రావయ్య పార్వతీ నాధా idol! 


జోల పాడెదను నీకు ఓ పరంధామా 

పవళింప రావయ్య ఓ నీలవర్థా 

అహంకార మనియేటి అరిటాకు తెచ్చి 

కామక్రోధములనే నైవేద్యమిచ్చి 

తామసమనే గుణమునే తీసి 

తాంబూల మిచ్చేను రావయ్య స్వామి జో! 


పాట.51 


(47) 


. మమకారమనియేటి మల్లెలను తెచ్చి 
మాలతీ జాజులతో పరుపునే వేసి. 
“పవళింప రమ్మని నిన్ను పిలచేను 
నరము లెంచక నడచి రావయ్య 1బో॥ 


- రావేల రావేల రాజీవ నేత్ర 


రారమ్మని పిలవ దాగెదవు ఏల జో॥ 


1. ఈ రాధ పిలచేను జోలపాడగను 


పవళింప రావేల ఓ శ్రీనివాస i 
(తనువుకెన్ని గాయాలైనా వరుస) 


తనువు లెన్ని మారినగానీ 
ఆత్మ ఒక్కడే నరుడా 


' రూపమెంత మారినా దైవమొక్కడే నరుడా ॥తే॥ 


. భగవంతుడు ఆడుకొనే ఆటస్టలము ఈ జగతి 


మనుషులనే బొమ్మలు చేసి దైవమాడు ఆట ఇదీ ॥త॥ 


. ఏడి ఏడి దైవం అనుచు 


యాత్రలెన్నో తిరుగానేల 
అణువు అణువు దైవం ఉంటే ఎరుగ వేల ఓ మనసా... ॥తే॥ 


. మానవుడై పుట్టిన నీవు 
జన్మ విలువ తెలియగ లేక 


మాయలోన మసలుతు ఉంటే మాధవునీ చూడగ లేవు _ ॥త॥ 


వాట:52 


గం 


(48) 


అందాల హరి రూపు చూడాలిరా' 


హరి నామమే తలచి.ఈ ఇహము మరవాలిరా - 


ఏది ఏది నిత్యము ఎడి కనిపించేది కలయే కాదా 


సత్యము నెరిగి సర్వము మరచి 
శ్రీరామ నామము పాడాలిరా.... - 
అ శాశ్వతము మానవ దేహము. 
మోహాల వలయము ఈ జీవితము 


' నాదీ నాదను భ్రాంతిని విడువరా 
అందరిలోను పరామాత్మ చూడరా ... 


నారాయణా అని నరు డన్నాడా 


నడచి వచ్చురా నారాయణుడే -.. 


వెన్నంటి వున్నాడు వెన్నల దొంగ .. 


వేగమె వస్తాడు వేడాలి కాని _ 


Tere 


esol 


nes ol 


Heol 


(సరిలేరు నీకెవ్వరూ వరుస) 


భయమేది లేదింక శ్రీరామ నామము 


. తలచేటి వారికింక 


రఘుకుల తిలకుని పూజించు వారికి 
పదములు శ్రీ పారిజాతాలుగా చేసి 
మందార మల్లియల కుసుమాలు చేబూని 


శ్రీరామచంద్రుని మనసార పూజించి....: 


'ఇహమును మరచిన ఈ లోకవాసులకి 


వ. 


He 


(49) 


. కరములతో కళ్యాణరామునికి యొక్క 
కనులార శ్రీరామచంద్రుని చూడంగ .... 


నోరార ఆ రామచరితము. పాడంగ 


| రామ రామయని రఘురామ తలవ క Ta 
. రామ రామ రఘురామ రామ రామ 
. వందనాయ. సేతు బంధనాయ రామ" 

సీతామనోభిరామ శ్రీరామ చంద్ర రామ 


_ రామా..... రామా.....రామా.....రామా..... di 


పొట:ర4 


(చిరునవ్వుల తొలకరిలో వరుస) 


చిరునవ్వుల శ్రీ లక్ష్మీ మా ఇంటి మహలక్ష్మీ 
మా తల్లి మాలక్ష్మీ మా ఇంటను Ue . Er 


ఆ పాల సంద్రములోన ప్రభవించినావమ్మా. 

ఆ విష్ణుదేవుని నీవు చేపట్టినావమ్మా. 

మా పూజలే అందరావమ్మా 

మా ఇంట నీవెపుడుండమ్మా 

దీవింప నీవింక రావమ్మా.... - 

మా లక్ష్మీ ఓ వరలక్ష్మీ మము 'దయగనరావమ్మా a 3 1 


. మందార మాలికలల్లి వెశాను నీమెడలోనా 


పసుపు కుంకాలతోటీ పూజలెన్నో చేశామమ్మ ' 
మౌ పూజలందగ రావమ్మా మా ఇంట పము 
మంగళహారతి గొనవమ్మా......... = 
మా తల్లి...... మా జననీ మాహారతి గైకొనుమా mr 


పాట:5ర5 


(50) 


. ఆశ్వీజ మాసములోనా చేశాము నీ సేవలను 
' మహిషాసురమర్ధని'నీవు ఆదిశక్తి నీవేనమ్మా 
శుంభ నిశుంభుల దృంచితివే 


మమ్ముల చల్లగ కాచితివే 


ఓ అంబ....మా జగదాంబ ..... మా హారతి గైకొనుమా iO. 


(శివ శివ శంకర వరుస) 


హరి హరి శ్రీహరి కేశవ మాధవ 


నారాయణ హరి నమోనమో ॥1హ॥ 


ఈ జన్మ విలువ తెలియని నేను 


మోహాలందు చిక్కిన నేను ne 
ఎ వేళ చేయాలి నీ సేవలూ 
ఏ లీల చేయాలి నీ సేవలూ — ॥హ॥ 


వనమాలి నీవని ఏరేరి తేనా 
నవ పారిజాతము నీపూజకూ 1వ! 


శ్రీలక్ష్మీ నీదు పాదములొత్త 


నేనేమి చేయాలి నీసేవలూ ॥హ॥ 


సనకాది మునులా ఏ జన్మ ఫలమో 
నీ సేవ చేయ నిలిచారయా ry 


మా అఘము లెల్ల వేగమె ద్రుంచి 
నీ సేవ చేసె వరమియవయ్యా హః 


(51) 
పొట:56 (తెలిసిందిలే తెలిసిందిలే వరుస) 


కనుగొంటిలే కనుగొంటిలే 
శ్రీహరిని నేడు కనుగొంటిలే uక॥ 


1. నవనీత హృదయంబు గలవాడువే 
నవనీత చోరుడు అతడేనులే 
పిలచానుతే నే పిలచానులే కలలోన 


కనిపించి మురిపించేలే - మురింపించెటే . ii 


2. కరిరాజు కాచిన కమనీయుడే 
కనులందు కదలాడు కమలాక్షుడే 
దరిచేర్చులే తన దరిజేర్చులే ..... 
నమ్మిన వారిని కరుణించులే, కరుణించులే 1క॥ 
3. కంసూని చెరయందు జనియించెలే. 
' నందూని గృహమందు ఎదిగేనులే 
గోవిందుడే గోపాలుడే 


గోపిక హృదయాలు దోచాడులే, దోచాడులే rక!! 
4. కాళింది మడుగున చేరాడులే 

కాళీయ గర్వము నణచాడులే ui 

శ్రీకృష్ణుడే బాల గోపాలుడే 

ఆరూపు చూడంగ మనసొనులే, మనసాౌనులే _ 5॥ 


5. పదదాసి పిలువగ' పలికేనులే 
ఈ రాధ మదిలోను నిలవాలిలే ॥1ప॥. 
విడబోకుమా నన్ను విడబోకుమా 
శ్రీకృష్ణ నిను నేను నమ్మానులే, నమ్మానులే 16! 


పాట:57.... 
చేతులెత్తి చెంతనిలచి పూజచేతు తల్లీ. =. 
పీటవేసి నిన్ను పిలచి కొలుచు కొందు, తల్లీ 


వాట:58. 
ఏమని వర్ణింతునూ...... 


(52) 
(చేతులెత్తి చెంతనిలచి.వరుస) 


భూలోక వాసులకు వరములిచ్చు తల్లీ 
మాతలకు మాతవని కొలుచు కొందుతల్లీ 
శ్రీవరలక్ష్మీ..........మా వరలక్ష్మీ 


. ఇలయందు అష్టలక్ష్మీ దేవాలయము : 


అది. చూచువారి కన్నులకు భూతల స్వర్గం 
సతతమును కాపాడు తల్లివి నీవే నిన్ను నమ్మువారి 
ఆవేదన నీకు తెలియదా శీ శ్రీ వరలక్ష్మీ ......మావరలక్ష్మీ "చే॥ 


గజలక్ష్మీ వరలక్ష్మీ ధాన్యలక్ష్మీ బెక 
ఇంటింట వెలసి వున్న శ్రీలక్ష్మీ వే 
శ్రావణ మాసమందు కొలచేమమ్మా 
మా పూజలంది నీవు మమ్ము దీవించమ్మా. 
శ్రీ వరలక్ష్మీ..... "మావరలక్ష్మీ iz 
(ఏమని ఇ వర్ణించను వరుస) 


నాస్వామి రూపాన్ని శ్రీలక్ష్మీనాధుని 

ఆవెంకటేశునీ..... మాఇలవేల్పునీ _ . iD 
వజ్రాల నగలెన్నా ధరియించి. వుంటాడు 

వడ్డికాసుల వాడు వర వెంకటేశుడు 

ముడుపులు ఎన్నెన్నా యిప్పించుకుంటాడు . 

కదలక ఆగిరిని వదలక వుంటాడు 1ఏ॥ 


సాట:59 


(53, 


.. రాముడు వాడమ్మా రావణవైరుడై 
కృష్ణుడు వాడమ్మా గోపికాలోలుడై 


మన మేపేరు పిలచినా పలుకుతూ వుంటాడు 


' శ్రీగిరిపైనా కొలువై వున్నాడు ఏ, 
. అజ్ఞానములోన పడివున్న మాకు 


ఆ జ్ఞానజ్యోతిని చూపించలేడా 
ఆ దేవుడే మాకు అండగ లేకుంటే | resi 
మనలేము మనము ఈ మాయాలోకాన noi 


. మనసున్న వాడే మన వెంకటేశుడు 


మనసార పిలువ మన్నించువాడే య. 
ఆ దేవుడే మమ్ము కరుణించు వేళ ' 
తన రూపు ఒకసారి చూపించలేడా- = May 


(చిరునవ్వుల తొలకరిలో వరుస) 


శివకేశవ రూపముతో శ్రీహరి వెలసేవా _ 
విశ్వేశ్వర నామముతో పూజలన్ని అందేనా . 
మా తండ్రి మహదేవ మము దయగన రావయ్యా.. కస్ట Er 


ఆ గరిక పూవులు తెచ్చి పూజ చేసినామయ్యా 

ఆ తమ్మిపూలు తెచ్చి సేవలెన్నో చేశామయ్యా : ie “ 
మా తండ్రి నీవని నమ్మానూ = L 
మామ్ముల బ్రోవగ పిలచానూ...కావగ రమ్మని వేడానూ... 

నూ దేవ మహదేవ మా పూజలు గొనవయ్యా 2 


. కార్తీక పున్నమినాడు పూజ చేసినామయ్యా 


మారేడు దళములు తెచ్చి పూజించినామయ్యా 


పళ్ళూ పాలను తెచ్చానూ అభిషేకములను చేశాను 


వాట:60 


(54) 
మమ్ముల కావగ పిలచానూ.............. 
ఓ దేవ మహదేవ మా హారతి గొనవయ్యా nd 


(ఆరనీకుమా ఈ దీపం వరుస) 
మరువలేదురా నీస్మరణా మాధవా స్మరణా 
చేరనీ నీ పాద పీఠం నా ఆత్మదీపం 
నా హృదయమె న్‌ శేషతల్పం 
నా మనసే నీ పూజ కుసుమం 1మ॥ 


. ఇంటిలోన మా ఇలవేలుపుగా శ్రీనివాసుని రూపం 


కంటిపాపలో కదిలేవేళ కృష్ణయ్య రూపం 
నామనస్సులో చేసే పూజ 


నా మనుగడకే దారి చూపదా : ॥మ॥ 


. ఆకాశాన ఆంటే శిఖరం నేనెన్న డెక్కాలో 


ఆకోనేట స్నావమాడి నాపాపాలెన్నడు కడగాలో . 
ఎమైనా ఎపుడైనా కోవెలలో కొలువైవున్న ' 
శ్రీనివాసుని' చూడాలో ' [మ 


| శ్రీనివాసుని చరణములే నే 


శరణు శరణని వేడితినీ 


హవదాపకీ పాలింపమనీ 
పరవత్మా నిను వేడితినీ 


నా పలుకే నీ చరితమును 
గానముగా నేపాడితినీ ( ॥మ॥ 


వాట:61 


(55) 
(కరుణించు మేరిమాతాౌ వరుస) 


.. కరుణించు శ్రీనివాసా శరణింక శ్రీనివాసా నీవే శరణ్‌ంక శ్రీనివాసా 


వాట:62 


.. నరజన్మ యిచ్చినావూ నీసేవ చేయనైతీ 1॥న॥ 
స్థిరమైన జ్ఞానమిచ్చి దయతోడ బ్రోచు దేవా ॥న॥ 
మరణకాలమందు పలుకాడలేను స్వామో మ 
కంఠాన కఫము చుట్ట నిన్నేల తలతుస్వామో క 


అనుదినము నిన్ను కొలచు శక్తీయి స్వామీ నీవు 


బ్రతుకంత భారమాయే.....కరుణించి రావదేలా ॥క॥ 
దుర్లభంబు అయిన నరజన్మ యిచ్చినావు దు 
చంచలంబు అయిన మనసేల యిచ్చినావు isu 


పద దాసినయ్య స్వామో నీ సేవ చేయనైతీ = 

పో సేటి భాగ్యమోయి | ॥5॥ 
_(వరాగమో ఇది ఏతాళమో వరుస) 

ఏనామమో నీదేరూపమో 

అని అన్నాను యిన్నాళ్ళు నే తెలియకా io 

తసుకేపోరతోకా అన్నిటిలోనా 

నీవేను ఉన్నావులే నాకిపుడు తెలిసేనులే 

ఈ మాయలోకాన నన్నుంచకు 

నీపాద సన్నిధి నను చేర్చుకో 

హరి హరి అని నిను పిలచే వేళ 


_ నన్నింక వేధించకూ . ॥1న॥ 1a 


తల్లివి నీవే తండ్రివి నీవే 
ననుబ్రోచు ప్రభు బివెలే ॥న॥ 


పాట:63 


(56) 
నీనామమునే స్మరియించు వారు 
ధన్యత నోందారులే 
నీ నామమే నాకు చుక్కానిగా 
సంసారసాగరము దాటించులే 
నీ నామస్మరణం చేసేటివేళ 
నే నిన్ను చేరాలిలే 


. అజ్ఞాన తిమిరం హరియింప చేయ 


నిను నేను వేడానులే 

ఈ కనులతోటి నిను చూడటేను 
నిను చూచు కనులీయుమా 
పదదాసినే నేను ప్రణమిల్లితీ 
పాపాలు హరియింప హరి వేడితీ 


మోహాలు బాప మోహన రూప 


న్‌్‌ నిన్ను, అర్ధించితీ 


ఏమని వర్ణింతురా....నిను నే ఏమని ఊహింతురా. 


. రూపం లేని నామమును ఊరే లేని నీ సన్నిధినీ 


ఎక్కడ వెతుకుదురా...నిను నే ఏ విధి చేరెదరా 


- అంతే లేని ఎన్నో జన్మలు అడుగడుగున. ఈ మోహాలన్నీ 


ఎన్నడు దాటుదురా నిను నే ఎన్నడు చేరెదరా - 
ఎ విధి కొలువనురా..... . 


| అందాలొలికే బృందావనిలో 


గోపికలెల్లరు చేరేవెళ ' 


మురళిని ఊదేవా నీవు రాధను మరచేవా. ! 


నీకై 'వేచితివా 


oi 


నె! 121 
Ta 
ia 


॥నే॥ nan 


"(ఏమని పిలువనురా వరుస) 


hoi 


noi 


io 


పాట:64 


_పాట:65 


(57) 
(ఎతీగ పూవుకు ఎకొమ్మ తిగనో రును) 


ఎ పూర్వపుణ్యమొ ఫ్ర జన్మలోని వరమొ 

ఈనాడు ఈమంచి నరజన్మ నెత్తి 

తెలిసీ ....... ఈ బంధమింకేలా 

ఇహము మరువము పరము వెతకము 1౬|| 
ఈ' మోహాలు నిత్యము కావు rn non 


. ఈ ఇహమంతా నాటకరంగం 


ప్రతి జీవి ఒక పాత్ర రూపము ॥ప్రః non 


. ప్రతి ఏడాది పెరిగామంచు 


మురిసావెందుకు నిజము తెలియక 


"మృత్యువు నీకు దగ్గరయేరా 
_ హరినామమును తలవవేలరా . noi 


. పుత్రులు ఎవరు పౌతులు ఎవరు 


కడదాకా ని కొచ్చేదెవరు hn non 


. హరి నామమును మరువ వద్దురా 


హరి చరణములు విడువ వద్దురా 
అది ఒకటే నీతోడు వచ్చురా - . ren noi 


"(ఈ రోజు అమ్మాయి పుట్టినరోజు వరుస) 


ఈ రోజు కృష్ణయ్య పుట్టిన రోజు 
ముక్కోటి ఆంధ్రులకు పండుగరోజు ॥ఈ॥ 


శ్రావణ మాసాన బహుళ అష్టమినాడు 


కంసునీ చెరలోన పుట్టాడమ్మా 1 ఈ॥ 


స్ట నల్లని రూపువాడు శ్రీ కృష్ణుడు 


పాట:66 


(58) 
నవనీత చోరుడు చిన్నికృష్ణుడు 
మోహన రూపుడమ్మా గోపాలుడూ ne 


. ఆ ఇంద్రుడు కోపించి రాళ్ళవాన కురిపింప 


గోవర్ధన గిరినెత్తి కాచాడమ్మా ren 


! బృందావనమున మురళీ ఊదాడమ్మా 


గోపికల చిత్తాలను దోచాడమ్మా 
రాసకేళిలో తాను తేలాడమ్మా ॥ ఈ॥ 


. కాళింది నదిలోన చేరాడమ్మా 


కాళీయుని శిరమున ఆడాడమ్మా 
తాండవా కృష్ణుడై నిలచాడమ్మా | ఈ! 


(ఇక్ష్వాకుల తిలకొ వరుస) 


శ్రీ వెంకటేశుడా శేషాద్రివాసుడా శ్రీనివాసా 
మమ్మేల రావయ్య మా కభయ మోయగా శ్రీనివాసా 


దశకంఠు దునిమినా... శ్రీరామచంద్రుడవే 
రామచంద్రా ... ముని యాగము కాచీ 
హరివిల్లు విరచీన రాఘవేంద్రా శ్రీ 


పాపము బాపును శ్రీనివాసా ॥1శ్రీ॥ 


. ఏడేడు శిఖరాలు నేనెక్కి రాలేను 


శ్రీనివాసా భక్తుల బ్రోవగా 
నీవే దిగి రావయ్యా IN 


పాట:67 


పాట:68 


(59) 
(కురిసింది వాన నాగుండెలోనా వరుస) 


మనసార తలచీ మది నిన్ను నిలిపీ 


వేడానురా ....స్వామో .... మః! 
కనుపింప రావా కరుణాల వాల మ! 


వేమారు వేడా వేదాంత వేద్యా 
నీ కరుణ చూపీ వ్యధలెల్ల బాప 


మా అండగా రా.....వా....... ॥1మ॥ 
. వజ కిరీటం శిరమందు మెరయ nf 


మా కండ్ల నిలచీ మము బ్రోచు భారం 

ఎనైనుతా స్వామి.... కము! 
మా దాపు చేరీ మా మనవి వినగా 

పంతామదేలా..... నవనీత చోరా 

శరణంటి నిన్నేరా ee వం 


పదదాసి వేడ మనసార పిలువ 
వరమోయ రావా వర వెంకటేశ 
అలుకింక నీ కేలా... 1ము॥ 


(మల్లెల కన్నా జాబిల్లి కన్నా వరుస) 
పావన చరితా పద్మానాధా 
పవలించు వేళాయె రావయ్యా నీకు ॥1ప॥ ॥పా॥ 
నడిరేయిలో నీవు కదిలేవయ్యా 
మంగమ్మనే నీవు చేరావయ్యా 1న॥ 


మల్లెల పానుపు వేశామురా 
అలివేలుతో నీవు శయనించరా ॥1పా॥ 


పొట:69 


ఇకనైన దయచూడవా శ్రీశా 


(60) 


. నీ పాదమే నేను పట్టేనురా' 


వింజామరే నీకు వీచామురా ido 
ఓ శేషశయనా పిలచేనురా 


మాస్వామి నీ వింక నిదురింపరా పా 


. పదదాసి సేవలు గొనవేలరా 


పవళింపు సేవలు చేశామురా 


ఇద్దరు రాణుల మాస్వామి రావా 


చల్లంగ శయనింప' పాడానురా ॥పా॥ 


(నీవుండే దా కొండపై వరుస) 


నీవైనా కరుణింపవా.. స 
రావేరా మము బ్రోవగా.....మాస్వామి క ie 


. మల్టీ మాలతి హరములు వేసీ. 


మనసార నిన్ను కొలచేము స్వామి 
మోహనరూపా మమ్మేలరావా 
మము బ్రోవ రావేలరా....మాదేవా -' nai 


. మదిలోనా బాధ వినలేవా స్వామి 


శ్రీ శ్రీశా వేగ పలుకవదెమి 
కమలాక్ష నీవు కదలీ రావదేలా 
జాగేల చేసేవురా మా.....స్వామి Te 


. పరిహాస మేమో మముబ్రోవనీకు॥ప॥ 


పదదాసి కావా పరుగున రావా 


శేషాద్రివాసా సర్వేశా నీవు 


_ సరగూన రావేలరా....ఓస్వామీ Ty 


పాట:70 


పాట:71 


లా 


(61) 
(భలే వ మంచి రోజు వరుస) 


మాలక్ష్మి వ్‌ మహలక్ష్మి రావే. 
మా హరతందగా మాతల్లి రావే ॥మా॥ 


ఆదిశక్తి నీవేనమ్మా శంకరుని రాణివమ్మా 
అపరంజి బొమ్మవు నీవే అందాలరాశివి నీవే. 
మా పూజలందీ హారతి గైకొనవమ్మా . -1మా॥ 


' శ్రీహరికి రాణివి నీవే అమ్మలకు అమ్మవు నీవే. 
మా ఇంటి వేల్పువు.నీవే మాయింటి లక్ష్మివి నీవే ... 


మాహరతందీ దీవించ రావేమమ్మా . 1 ॥మా॥ 
నవ రాత్రులలోన నీకు సేవలెన్నో జరిగేనమ్మా 

నిన్ను నమ్మువారికీ కంటిపాప నీవేనమ్మా 

లోకమాత మాయింట నీవెపుడు ఉండాలమ్మా ॥మా॥ 


. మంగళ గౌరివి నీవే శంకరుని సతివీ నీవే 


గణపాతి తల్లివి. నీవే మాహరతందగా రావే 

మా సేవలంది్‌ నీవు దీవింప వేగమె రావె - ॥మా॥ 
( భలే మంచిరోజు వరుస) 

రమణూని నామం మధురమైన నామం 

ఎంత తలచినా గాని తనివి తీరనీ నామం 15. 

కమలేశు నమ్మిన వాడు శ్రీశుని కొలచిననాడు 

ఎన్నెన్ని కష్టాలైనా పటాపంచలౌను సత్యం DE క 

సంసార సాగరమును దరిచేర్చునావే దైవం. . nర॥ 


సృష్టిలోని ప్రతిఅణువూను నిండియున్న మాధవ రూపం. 


రూపమందైనా కనిపించు స్వామి రూపం సృ 


per) 


భక్తులను కాపాడుటకై ఏరూపమైనా దాల్చు nd 


పాట:72 


(62) 


: వేదములను కాపాడుటకె మత్స్యావతారము దాల్చి 


ప్రహాదు బ్రోవగ నీవూ నరహరి రూపము: 'దాల్చీ వే 
కంసూని గర్వము. నణచ కృష్ణావతారమె నీవు iO 


. కలియుగమున భక్తుల బ్రోవ వెలసీతివయ్యా నీవు 


తిరుపాతి కొండలపైనా స్థిరముగ నిలిచేవయ్యా 
గోవింద నామముతో నీదు పదము చేరామయ్యా nn 


(ఆశలు తీర్చవే ఓ జననీ వరుస) 


జయ జయ హరతి శ్రీలక్ష్మీ 


మంగళ హరతి మహలక్ష్మి ian 
. త్రేతాయుగమున రామసతీ 
ద్వాపర యుగమందు కృష్ణసతీ కే 
ఈ యుగమందున మంగాపురమున 
వెలసితివమ్మా మా జననీ....... hel 


| జయలక్ష్మీ నీకు హరతిదే 


జయ జయహరతి గొనవమ్మా 


కర్పూర హరతి కాంతా నీకు 


గైకొనవమ్మా మాలక్ష్మీ Tr 


| నీదు దాసులము మేమిలనూ 


నీదు సేవలు చేశాము — 1నీ॥ 
పూజలు అందీ నిలవాలమ్మా 


మా గృహమందున మహలక్ష్మీ నా esi 


i పచ్చకర్పూరపు హరతిదే . 
"పంకజాక్షి నీవు గైకొనుమా rn. 


రమణుని గూడీ రాణీ నీవు 
రంగుల హరతి గొనవమ్మా........ lien 


(63) 
'పాట:73 (తిరుమల మందిర సుందర వరుస) 
తిరుమల వాసా హరతీ 
జయ. జయ హరతి శ్రీపతీ 
మా హరతిగొన నీవు రావయా 
మా వూజలు గొనరా రమాపతి Te 
1. సప్తగిరులపై సిరులతో నిలచే 
| మంగానాధా రావా మాపూజలను గైకొనరా 
రావాస్వామి ఇక జూగేలా తి! . 
2. కాంతులు చిందే నీ రూపమునూ 
కాంచగ నిను వేడితిరా 
కాంతల తోను కానగరావా 
శనుమరుగేలా కనరావా ॥తి॥ 


3. ఇలలో నీవు కలియుగ మందున 
- వెలసితివయ్యా స్వామి 
మా ఇలవేలుపు నీవేనయ్యా 
ఇడుములు బాపా రావయ్యా Tr 


పాట:74 (రావేలా కరుణాల వాల వరుస) 
పల్లవి : _జాగేలా శేషాద్రివాసా _ 
కరుణను చూపగ రావేలా 
 అ॥ప॥  మునిజనపాల మురళీధరా రారా రారా శ్రీ శ్రీనివాసా 
గోవిందా గోవిందా గోకులనందన గోవిందా. Ey 


చరణం. 1. స్థావర జంగమా-రూపము నివే 
సృష్టి స్థితి లయ కారణమీవే 
ఏరీతిని నిను వర్ణింతునురా ..... 
దేవా రావా దీనదయాళో ॥గో॥ ॥జా॥ 


చరణం. 2.. 


చరణం. 3. 


పాట:75 


(64) 


అష్టవసువులు నీవేకావా .. 


ఐరావతము నీవే కావా 
విశ్వమంతా నీవే కావా..... య 
వినుతింతునురా విశ్వేశ్వరుడా -. mre గో! ॥జా॥ 
తేజోమూర్తి తిరుపతి వాసా. - 

కాలస్వరూపా పుండరీక్షా 

జగదోథారా. ప్రణవ స్వరూపా 

లక్ష్మీ రా. నారద సన్నుత లకీ . no 
నీ స్మరణే నాకానందమురా . 
నా బ్రతుకే నీనైవేద్యమురా 
నామనసే నీ హారతి కాగా . — nes 


(నారాయణతే నమోనమో వరుస) 


నారాయణ హరి నమో నమో 


శ్రీ నరహరి రూపా నమో నమో. 


భవ భయ హరుడా పంకజనాభ 

పాలింపుము మము పరమాత్మ 

మంగళగిరిలో మానవుల బ్రోవగా 

మహిమలు 'చూపిన మహనీయా ॥నౌ॥ 
జలనిధి శయనా దానవ భంజన 

నళిన దళాక్ష నమో నమో . 

సింహచలమున చందన మలదిన 

లక్ష్మ నరహరి నమో నమో క న ॥నా॥. 


వాట:76 


(65) 
స్తంభము వెడలీ డింభకుగాచిన . 
కేశవ నామ నమో నమో. 
పరమ పురుష ఓపాప వినాశకా 


ఓశేషశయనా నమో నమో 


వందనం ఓ క వందనం శ్రీఆంజనేయా 


అంజనీ వరపుత్ర నీకు తతర గొనవయా _ 


: రామలక్ష్మణ రాక జూసి నీదు భుజముల వారినెత్తి 


కిష్కింధకు చేర్చినావు on అ 


. రామ చంద్రుని బాధ జూసి 
సీత గురుతుల నగలు జూపి 


సీత జాడను తెలుసుగొనగ.- 
బయలు దేరితివి నీవు. - - 
లంక జేరితివి 


. అశోక వనమున సీతను జూచి. .- 


రామ ముద్రికను యిచ్చావు . 
సీతాదేవి చూడామణిని . 
రామ చంద్రునికి చూపావు _. 
వారధి దౌటి'రామచంద్రునితో 
లంకను చేరావు . 


రామ రావణ సమరములోనా . 


రావణుద్రుంచారు 
విభీషణుని రాజుగ జేసి సీతాదేవితో 


నౌ 


॥వం॥ 


ido 


ee 


॥1వం॥ 


(66) 
అయోధ్య నగరం చేరావు 
నీదు చరితను పాడినంతనే 
భయము బాపావు 
నీదు నామము తలచినంతనే 
చెంత నిలచావు 
రామ నామము ఎవరు తలచినా 
నీవు అచటే వుంటావు 
అభయ మిచ్చి పాదదాసుల 'ఆర్తిబాపావు ॥వం॥ 
పాట:77 
కృష్ణా యదుభూషణా కనరావా కమల నయనా . ॥కృ॥ 
1. . బోధించేవే విజయునకీవు గీతార్ధసారము రణరంగాన ॥కృ॥ 
2. అన్నీ నీవే అంతానీవే అని అన్నిమరచీ -. 
నిన్నె తలచిన. ఆర్తులకీవే ఆధారమయ్యా ॥కృ॥ 
3. చంపేదెవరు సమసేదెవరు 
సర్వము నీవే అన్నావు కాదా కృ! 
4. పుష్పము ఫలమూ ఏదైనానూ 
. నిశ్చల మనసుతో ఒసగేవారికి 
_ నీడగ ఉంటాను అన్నావు కాదా... క 
క. సుఖదుఃఖాలూ నీమాయేననీ 
తెలిసీ నిన్నే పిలచేవారిని 
' సరగున కాపాడే పరమాత్మ నీవే కృ 
' 6. కానగొరావై.దాసిని నేనూ . . 
J చేర్చగ రావే నీదాస దాసిగ... . కృ! 


పాట:7రి 


అప 


(67) 
(గోవిందు డొచ్చెనమ్మా వరుస) 


వరలక్ష్మీ వచ్చేనమ్మా వరమియవచ్చేనమ్మా 


వరలక్ష్మీ వచ్చేను వరమాోయ వచ్చేనమ్మా 
శ్రీలక్ష్మీ తానమ్మ సిరులిచ్చు తల్లమ్మ 


శ్రావణా మాసాన పున్నమికి ముందుగా 
శుక్రవారమునాడు సేవలను అందేను 
పసుపు కుంకుమలిచ్చి మమ్ములను బ్రోచేను ॥వ॥ 


సన్నజాజీ సిరులు తెచ్చి సరసిజాక్షి కిద్దాము 

సంతాన లక్ష్మిగా సంతతిని యిచ్చేను 

అష్టలక్ష్మిగా తాను అవతార మందేను 
మా ఇంటి కొచ్చేను మహలక్ష్మిగా తాను ॥వ॥ 


నవ రుచులు భక్ష్యాల నైవేద్యమిద్దాము 

ఊగీఫలముల తోటి తాంబూల మిద్దాము .- 

నవగ్రంధి తోరణము నళినాక్షి కిద్దాము 

కర్పూరహారతి కమలాక్షి కిద్దాము = ॥వ॥ 


అపరాధములు కాచి ఐదవతనమిచ్చి 

ఆదుకోరమ్మని ఆర్తితో పిలచినా 

కమలభవుని రాణీ కదలి వచ్చేనమ్మ 
పాదదాసుల బ్రోన పార్వతియే తానమ్మ ॥1వ॥. 


అ॥ప 


అంబా (భ్రమరాంబా. 


మాపూజ లందగ రావమ్మ మాతళల్లీ 


సామూహికముగా కోటి నామాలతో 
కుంకుమ పూజలు అందగ రావమ్మ 


రాజరాజేశ్వరి రామసహోదరి ' 


రావమ్మ రావమ్మ రాజీవనేత్రి . =. 
ముగురమ్మలకే మూలము నీవు. 
మూకాంబికాపేరును పొందేవు 
శుక్రవారమునాడు ముత్తయిదువుల 
పూజలందగ రావె ఓ కాళికా 
రాశిరాశిగా కుంకుమ పూజలు 
అందగ రావమ్మ అన్నపూర్ణగనీవు 


సుదతులందరు నిన్ను సేవింపుచున్నారు - 


''సీవలందగ రావే కాత్యాయినీ 


పూమాల వేసాము పూబోణిరో నీకు 


' అరుణిమ దాట్చేను నీముఖ కమలము 


గంధాక్షతల పసుపు కుంకుమల 


పూజింప వచ్చాము శరణని వేడాము 


విశ్వవినోదనీ వైష్ణవీ మాతల్లీ 


"అంబుజ వాసినీ ఆశ్రిత పోషిణీ 


వైదిక రూపిణీ మోక్షప్రదాయనీ 
పదదాసి పిలచేను పాలింపవే 


neo 


fol 


en 


11అ౦|| 


1 అ౦|| 


ii@oll 


iSoll 


Iwo 


రణం 1. 


రజత ౨; 


చశేతం 4. 


పాట:81 


చరణం 1. 


(69) 


ఆరగించ రావయ్యా ఆత్మబంధువా ల isi 


ఆరగించు అరటి పండ్లు అందమైన ద్రాక్షపళ్ళు 


తేనెతోడ చేర్చినట్టి తియ్యనయ్య సపోటాలు ie 


క 
,. 
te 
tJ 


పంచప్రాణములు నికు పుష్పమ 
విందు కొరకు నిన్ను పలఅచా 
వెండి పళ్లెరములోన bes . Te 


కన్నులతో నిన్ను చూచి నన్నునేను మరచినా ను 
పిలుపు వినగరావయ్యా - ఆరగించిపోవయ్యా... esi 


. కరములతో భజన చేసి - పిలచినాను నిన్ను ను 


పిలుపు వినగ రావయ్యా - ఆరగించి పోవయ్యా.... ఆ|| 

అంధుడైన సూరదాసు - ఆత్మలోన నిన్ను చూసి . 

గావముతో నిన్ను పిలచె - ఆనాడు ఆదాసుడు 

ఈ రాధ పిలచేనూ ఈనాడు రావయ్యా 

నవనీత హృదయుడా - నవనీత మారగించ rei 
(వెలుగు చూపవయ్యా వరుస) 

వెలుగు Bo a మదిలో కలత బాపవయ్యా శ్రీశా ॥వె॥ 


నిరతము నిన్నే మదిలో నిలిపీ - నీనామమునే, నిరతము తలచి 


నీ పదములనే శరణనివేడా.... మ ॥1నీ॥ 


కదలవదేలా అలుకింకేలా ॥వె॥ 


(70) 
చరణం 2. 'వేకుమ రూమునే చేసితి నీకై 
ప్రభాత 3 సేవా - ఓ జగదీశా 
మేలు కొనవయా - మంధర గిరి ధరా 
నడిపించు నా బ్రతుకు నాతోడు నీవై 
చరణం 3. మాయా జగతిలో మోహలు ముసుగులో 
చిక్కితినయ్యా ఓసర్వేశా గ్‌ 
భ్రాంతిని బాపి బ్రొవగరావా ... 
'కదలవ దేలా - అలుకింకేలా న 
చరణం 4. పాదదాసీనీ - పాలింపుమనీ 
పలుమారు వేడినా - పలుకవ దేమీ.... 
చేయూత నొసగి నీచెంతకుచేర్చీ 
ఆదుకోవయా - ఆనందనిలయా.... 


పాట:82 (| పైవేటు రికార్డు వరుస) 


ప॥ ఏడుకొండల , వోడా ఓవేంకటేశా 


ఎడము చేయక మమ్ము ఆదుకోవయ్యా 


చరణం 1 మురికి కూపం బైన ఈ ఇహములోనా 
- పన్నీరుగా ఎంచి పడి ఉన్ననాకు 
సత్యమేదో తెలుప నిన్ను పిలచేనయ్యా 
 నీరజాక్షా నన్ను నీడలా బ్రోవరా..... 
చరణం 2. ఆపదలు బాపరా అచ్యుతా కేశవా 
ఆనందరూపా ఆపదోద్దారకా . 
అపరాధములు బాపి ఆశీర్వదించరా 
శరణంటు వేడితిని శేషాద్రివాసా... 


E ॥ఎె॥ 


HDi 
id 


(బాం 


Hail 


॥చె॥ 
ii 


noi 


non 


(71) 


చరణం 3. ముడుపులను అందావూ 


చరణం 4. 


వొట:83 


చరణం 1. 


చరణం 2. 


చరణం 3. 


మూల పురుషుడా నీవూ 

నిలువుదోపిడి అడిగి నిలచి ఉన్నావయ్యా 
కమలనాభుడ నన్ను కాపాడరావయ్యా 
యోచనేలర నీకు యాచించెదా నిన్ను .... ఎ; 


నిను చూడ వేడాను ఈ జన్మలోనా 


ఆలో 


మరుజన్మయే లేని వరమీయ వేడాను 


ఎజన్మ పాపమో నిను చూడటలెకుంట్‌ 
ఈ జన్మ ఫపఅమేమో: ముండుజగ కదూ ion 


(ఎల ఈమానుష జన్మం వరుస) 
ఎటికీ జన్మంబు - ఓ శ్రీనివాసా 
నరజన్మనెత్తి నిను తలవలే కున్నాను... ii 
మరువనూ ఆహరం - మరువని మమకారం 
మరచెదను నీనామ మొక్కలే శ్రీకృష్ణ 
ఇదిఎమి నీ లీలా ఎరుగలేకున్నాను Hon 
విడిచెదను షట్కర్మలు విడిచెదను వైరాగ్యం 
విడువనీ భోగాలు ఇది ఏమి నీ లీల 


_ తెలుపరారా కృష్ణా..... iol 


తగులు కొని విడువనీ బంధాల లంపటము 

విడువనీ ఇహలోక బంధాలు శ్రీ కృష్ణా 

విడిచెదను నీ భజన ఇదిఏమి లీల 

ఎరుగలేకున్నానూ నీమాయ శ్రీకృష్ణా io 


(72) 
చరణం 4. ఈ మాయ తొలగించి 
మనసులో నిను నిలుపు 
దారి చూపించరా ఓ విష్ణురూపా 
పదదాసి పిలచేనూ కరుణింపరావయ్యా 
ఈ జాగుఏలరా....... యదకు లానందవా ..... 1 


పాట:84 
ఎక్కడ. ఉన్నాడో ఏడుకొండలవాడు' 
ఎపేరు పిలచినా పలుకక ఉన్నాడు nai 


[2 


చరణం 1. కలియుగంబునా కన్నులవిందుగా 
'శేషాద్రి శిఖరాన సిరులాలుకు మోముతో 
దరిశన మిచ్చేనూ ఆభక్త కోటికి 
ఆర్తితో పిలచినా....ఆదమరపు ఎలనో..... Mo 


చరణం 2. అణువు అణువునా అరుణాచలేశుడు 
నిబిడీ కృతమై. ఏవేల ఉన్నాడు 
వేయిపేరులవాడు వృషభాచలేశుడు = ॥వే॥ 
ఎభక్తుని హృదయానా బందీగా ఉన్నాడో non 
చరణం 3. బాధితుడైనా బాలాజీ పిలువా. 
కరి రూపధారిమై కదలిన వాడు 
- ఏదారి కానక ఎలుగెత్తి పిలచానూ ॥ఎదారి॥ 
ఎలరాడో స్వామి ఏ రూపునైనా | ia 
చరణం 4. పదదాసి పిలచేనూ పాలింపరావయ్యా 
పంకజనయనా పన్నగశయనా న. 
భక్తులపాలిట పెన్నిధినీవే కా త ల 


దరి చేర్చి నాకూ దారి చూపగరాడే ... hal 


(73) 


:85 


వూట 


క 


a ్ర 
వ 5; గ) జై ! 
| జే 2} ఆ : 
| స్త వ 3 గ్‌ వ 
(న ఇ } ళీ వు 
3 bh: ' 
| ఏ ; BX; 9 
a= | “LI 1 P 9 ya 
fo బి జ నే (sy vy హ్‌ [3 ve 9 
aR 3 EOE, . 
గ | 3 62 ౧౧ £5) h న్‌. | స్‌ 2 | 
ష్‌ ) టి, 58 ల 4 ఆ } భ్‌ (9 | 3 Ye 3 LE uf 
A 0) Sos "4 వ ల్ని b ౦. 3 
y ss ho; nh 2 GB ag 3 fh 2 9 fF 
3 గ ట్లో /! 3 [> p> bh (1 చ 78 hb [9 ప్ల ఖై [0 
33 30 PY 83 39 tg bo అ lh 2 1 a 
స స 4 uh న } ఎం స్త స వ). ‘th [ aN సె న్‌ 
1 3 [n ya 63} bh 3 సి i x3 ష్‌ ర ర్‌ం! [| ౧ (> 
7 (౯ ॥ g { ॥ | న్‌ Ct) / అ Pa 
¥ తాం పీ ర్‌. స్‌ J 9 బ్‌ స న. గ. x a ౯ . 3 
| 3 Rw ts లి | 42 62 3 5 Ve 3 - జ్‌ [0 3) క్‌ ౩ 
- [ , వ్‌ 3 ¥3 ) (ప్ర 2 బ్ర 3 సై é2 r వ్రు = fan Ah 
ob pS గ్‌ wt ob 3 3 న. ఏ § 
ల. మ య గ 2 || ha ౨ ఓ vt SO న్‌ 9 yp 
| వ్‌ మ (౧ f 9 సే 9 pS) శి 3 3 f శే సి | 
స fn, Ya ఖ్‌ [౧ భే ద) < 3 fh త మా 
ల్‌ ' 0 గ (౧ 3 4 ఫ్ర Y3 
3 3 vi భభ 34 సై = 0 
తె శె | ల ఇ వ న ర య 
మి ఖా య 0 QO 2 £8 <3 
3 0 ౮ ణ స్‌ దీ. : క 
గె న్‌ a i సన్‌ 
చే 0 షా సై 
స v3 


చరణం. 1. 


చరణం 2. 


చరణం 3. 


చరణం 4. 


చరణం 1. 


(74) 


నగుమోమూ రూపిణి రాజరాజేశ్వరి 


రాకేందు వదన నిన్ను రారమ్మని పిలచి నీకు 
పాదపూజ చేసి నన్ను పాలింపరమ్మని 
నీపదములు శరణంటి శరణు శరణు శర్వాణీ 
శ్రీ చక్రవాసినీ సాంబశివుని రాణీవే 

నిష్కాధ క్రోధశమని నిర్షోభలోభనాశని 


మహారూప మహా పూజ్య మహాపావో నాశనీ 
పద్మాసన భగవతీ పద్మనాభ సోదరీ 
సువాసినీ పూజలంది ఓకోమాలాంగీ 

నీవు దీవింపవే మమ్ము ఓంకార రూపిణీ... 
కాత్యాయని కాలహంత్రి కర్పూరహారతిచ్చి 
నిన్ను వేడినానమ్మ కలుషనాశని రావమ్మ 
నీదాసిగ పిలచినాను - పూజలందరావమ్మా 
మా ఇంటి వేల్పువై మమ్ము కాపాడవమ్మ.... 


॥న॥ 


neo 


IE 


11 అ౦|| 


॥మ॥ 


Heol 


15|| 


[OTT 


Heol 


(ఓనమాలు నేర్పాలని వరుస) 


ఓంకారశబ్దానికి రూపం నీవమ్మా 

ముజ్జగాల తల్లీ మూలపుటమ్మా... 

సో హం అంటూ నిన్నే ధ్యానముచేసారమ్మ 
మునులెల్లా నిన్ను తలచి ముక్తిని పాందేరమ్మా 
సౌందర్య రూపీణీ త్రిపుర సుందరి నీవే 
మమ్ము కాపాడగా కాత్యాయనీవే 

కొలిచేటి వారికీ కొంగుబంగారమే.... 


దుష్టులను శిక్షింప ఉగ్రరూపిణి వీవే 


11౬01 


1ఓ0॥ 


1సౌ॥ 


Fy 


ఓం౦॥ 


తరణర 2. 


చరణం 3. 


వాట:88 


చరణం 1. 


చరణం 2. 


(75) 
సింహవాహినివై నీవు కదలి రావమ్మా 
రాజరాజేశ్వరీ రమ్యక పర్థినీ 
గంగాతీరాన నీవు శంకరునీ రాణివై....... 
విశ్వమంత హలొరకే విశాలాక్షీ నీవే ee 
నవరాత్రిలో నీకూ నవరూప పూజలూ 
చేసాము తల్లీ అందగా. రావమ్మా 
కర్పూర హారతీ ఇచ్చాము తల్లీ 


'దీవింపవే మమ్ము దీనబాంధవి నేడు ' 


nol 


Eo | 


iన॥ 


HE oll 


(కొండలలో నెలకొన్న వరుస) 


కొండపైన వెలసిన తల్లీ భ్రమరాంబా రావేవమ్మ 
భయమును బాపగరావా రాజీవ నేత్రి రావా 
రారమ్మని పిలువగ నేనూ యోచింప తగునా నీకూ 
శ్రీశెలవాసిని నీవే త్రినేత్రు రాణివి నీవే 

శిరసోంచి నీపదములనే శరణంటూ వేడితినిన్నే 
గాయత్రి సావిత్రనుచూ ముమ్మారు వెడితినిన్న.. 


రమ్యమైన రూపిణి నీవే శక్తిస్వరూపిణి నీవే 


_ అజ్ఞానతిమిరము బాపి జ్ఞానమొసగ రావేమమ్మా 


చరణం 3. 


అంధకార మందు మేమూ అలమటించు చున్నామమ్మా 


వందారు జన సందోహ వందితాయ వందనమమ్మా 
అంతర్ముఖ జనానందా ఫలదాయ వందనమమ్మా 
పాలింపరావే మమ్మా పరమేశు రాణివమ్మా ...... 


15ొ0॥ 


॥15ొ0॥ 


1501 


Tee 


(76) 


చరణం 4. శ్రీనాధ సోదరి భూతా శోభితాయ వందనమమ్మా 


పాట:89 


చరణం 1. 


see 2, 


చరణం 3. 


చరణం 4. 


చంద్రశేఖర భక్తార్తి భంజనీ వందనమమ్మా ' 
వైష్ణవీ దుర్గవునీవే హరతందగా రావేమమ్మా.... Ss ॥కొం॥ 


(పగడపు చనముల వరుస) 


శ్రీలలితా నీకు హారతి గైకొనవమ్మా పార్వతీ 
ముదముతో సుదతుల పూజలు అందీ 
దీవింపవమ్మా.మహేశ్వరీ..... శ్రీ! 
జటా రభూటమున గంగను నిలపిన . 
శశిధర రాణివి నీ వమ్మా 

పదములు గజ్జెలు ఘల్లని మైయగ.. | 

అడుగిడి మా ఇంట నిలువమ్మా.... — శ్రీ! 


ముగురమ్మలకూ మూలము నీవే 
ఆది పరాశక్తి రావమ్మా 

ముక్కోటి జనులకు మాత్రుమూర్తివి 
మా సేవలను గకొనుమా..... . ign 


అర్ధనారీశ్వరి అన్నపూర్ణవీ 


శాంభవి భైరవి త్రిపుర సుందరీ 


మల్టీ మాలతి మందారమ్ముల = 


' హరతి అందీ దీవించవమ్మా.. న " | 


రాజరాజేశ్వరి రామసహోదరి 
సుందర రూపిణి శ్రీశెలవాసిని 
పద దాసి పిలచేనూ పరమేశు రాణీ 


పాట:90 


చరణం 1. 


చరణం 2. 


చరణం ౩. 


Sse 4 
_ శరణన్న వేళయైనా 
కవిరాజు రూపమంది' 


చరణం స్‌ 


(77) 


మునిజనవందిత శ్రీశా మోక్షంబీయగ రావా 

sy: ఎరు పిలచిన, ఏరూపు కొలిచినా 3 
అభయమ్మునిచ్చువాడు శ్రీశుడొక్కడే ఆఈశుడొక్కడే 
ఆరేళ్ళధ్రువుడి కోసం 

ఆనాడు కదలినా ' 

అవమానమంది పిలవా- 


 కథయమ్మ్మనా ద్నిన ee ఆఈశుడొక్కడే. 


శరణన్న శత్రువైనా 
చేయూతనిచ్చినా 
వృషభాద్రి పైన నిలచి 


నీలాలు అందినా శ్రీశుడొక్కడే ఆ కవిడాక్కడే. 


she మోహబంధం 

హృదయాన కదలినా = 

తనవారుతోడు రాక 

కదలేటి వేళ అయినా శ్రీశుడొక్కడే ఆ ఈశుడొక్కడే 


నిజయేదో తెలిసి నీవు. 


కదలేటి వాడు అయినా శ్రీశుడొక్కడే.ఆ ఈశుడొక్కడే 


పాపాల తోడి బ్రతుకు ఏదరికి చేర్చినా. 


_ గతితప్పిన జీవితం శృతిలేని రాగమైనా - 


జీవాల శృతిని మీటి రాగాన్ని ఇచ్చినా. 
సంసార సాగరాన్ని దాటించు నావ అయినా 
శ్రీ శుడొక్కడే ఆ ఈశుడొక్కడే 


“స... (ముసిముసి నవ్వుల వరుస). 


ము 


॥1ము॥ 


గము॥ 


1ము॥ 


1ము॥ 


ము 


॥ము॥ 


చరణం 1. 


(78) 
(నీలాల నింగిలో వరుస) 
ఆ కొండ కోనలో ఆజ్యోతి య. 


నా కళ్ళలో నిలిచిపోవా 
నీకై నడచిరామా నీలో కలిసి పోమా ... 1అకొండ॥ 


కరిమల వాసివి నీవై ఆజ్యోతి స్వరూపుడ నీవై 


అన్ని రూపములు నీవేయని అందరి కండనీవేయని 


హరి హరరూపుల తనయుడవై .మణికంఠునిగా పేరొంది 


ఇరుముడి, ముడుపుల, ఇరుముడి ముడుపుల తలపై యిడి 


నీకై నడిచిరామా.... . నిన్నే చేరుకోమా ఆ కొండ! 


నీచరితములే విన్నాము నీ కొండకే కకక 

ఒక్కపాద్దులే ఉన్నాము వక్ర బుద్దులేమానాము. 

నల్లని వస్త్రం ధరియించి, మోహం,లోభం వదులుకొని 

మండల దీక్షను, మండల,దీక్షతో మాలను వేసి = . 
నీకైనడచి రామా.. ల నిన్నే చేరు కోమా : క. : ie కొండ॥ 
ఆకానలో కదిలాము, నీకరిమలనే చేరాము 

శరణం,శరణం, అన్నాము, స్వామి శరణం అన్నాము 


పంపానదిని చేరుకుని, పాపాలన్నీ మాపుకొని 1పం॥ 
త్వరపడి, పరుగిడి, త్వరపడి, పరుగిడి పదునెనిమిది మెట్లెక్కి 
నీకై నడచి రామా నిన్నే చేరుకోమా ఆ కొండ॥ 


నీ మోహన రూపము చూసి మామేనులనే మరిచాము 
గోక్షీరాలే యిచ్చాము అభిే షేకాలే చేసాము 


శరణం, శరణం, అయ్యప్ప స్వామి శరణం' అయ్యప్ప 1కే 


భక్తితో భక్తులు, భక్తితో భక్తులు భజనలు చేసి 
నీకై నడచి రాగా నీవే కదలి రావా స 1ఆకొండ॥ 


పొట:92 


వాట:93. 


చరణం 1. 


(79) 


దయగనవయ్యా ,లక్ష్మీనరహరి 
దరిశనమీయరా - గిరిపై కేసరీ 
మా ఇలవేల్పువు నీవంటినిరా 
భక్తులబ్రోచే భక్తవరదా 

ప్రహ్లాదు బ్రోచిన - నరసింహరూప 
ఆదుకోవయా, అభయ ప్రదాతా 


. అన్ని రూపములు ,నీవేనంటినిరా' 
ఆది మధ్యాంత రహితుడ వంటినిరా 


ఇహమూ, అహమూ,అన్నిమరచీ 
నీదరిచేర్చరా.. ఆది పురుష నను 


.. మంగళగిరిలో వెలసిన స్వామి 
మంగళహారతి అందగ రారా 


మామదిలో నిను నిరతము కొలచీ 
శరణంటిమిరా సారసాక్ష నిను 


వినవా నామొర వెంకటేశుడా . 
వినిపించలేదా నీకు విన్నపాలు నే తెలుపా 


పిసక వెలిగించ నీకు,తైలమైనా లేనిదాన్ని 
పాదపూజచేయనీకు పుష్పమైన లేనిదాన్ని 


కన్నీట నీదు పదము,కడిగెదనయ్య స్మామీ.... 


పన్నీరుగా ఎంచి, పలుక రావదేమి స్వామి 


1ద॥ 


io 


att 


ద 


loi 


దీ! 


ial 


పాట:94 


(80) 
నడచి వచ్చి నీదు కొండ ఎక్కలేని దాన్ని స్వామి 
గుండె గుడిగా చేసి నిన్ను ,కొలచు చుంటిస్వామి నిన్నె 
గానముతో నిన్ను పిలువ, మూగవో య నాదు గళము, 
మనసారా నిన్నుపిలవ “ర న 


కమ్ముకొన్న కంటిపారలు తొలగ చేయి స్వామి నీవు 
కన్నులార నిన్ను చూడ వెచి ఉన్నదాన్ని స్వామి 
భక్తవరదా భయము బాపి, ఈ రాధను బ్రోవ రావా 
వదలనయ్య నీదు చరణం,అ అభయమిచ్చు వరకు స్వామి 


ఎఅనో్‌ ఈ:నిదురలో 
ఏడు కొండల వాడా 
కనువిప్పి లేవయ్యా - కమలాననా. 


. ఏడేడులోకాలూ పాలించి 


అలసేవు, శేషపాన్పుపైన 
పవళించి ఉన్నావో, వే వేగలేవయ్యా 


శ్రీనివాసా 


. విప్రవరులొచ్చారు 


వేదాలు వల్లింప 
గ ద. డ్స్‌. వెం కటలా. 


సప్తగిరి శిఖరానా 
బంగారు ఊయలలో 
పట్టు పానుపు నన పవళించి ఉన్నావో 
భక్తజనులోచ్చారు, నిన్ను సేవింపగా 
కనుపింప రావయ్య కమలాక్ష నీవు 


Trey 


1౨|| 


॥ఏ॥ 


: ion 


పాట:95 


. ఈ రాధ పిలచేను 


సుప్రభాతముచేత 
సుమమాల వేసేను, నిన్ను పూజింప 
వేవేగ లేవయ్యా ఎడుకొండల వాడా 


విన్నవించవా ఓ వాయునందనా 
పిలచి పిలచి నే వేసారితినని, శ్రీరఘరాముని 
కర్ణములకు 


బందీనైతిని సంసారంలో . 
దాటగలేకా - నీదరిచేరితి 
అభయము నొసగీ ఆదుకోమనీ 
తెలుపగరాదా, నీరామునీకీ 


. అంబరీషునీ, ఆర్తిని బాపా 


దశరూపముల శాపము నొంది 
అర్హుల పాలిట, ఆశాదీపమై 
వెలపిన : శ్రీరఘరామునని, సన్నిధిని. 


. పాదదాసిని పాలింపుమనీ 


పరిపరివిధముల పిలచినగానీ 


పలుకక ఉన్నా, సీతారాముని కర్ణములకు 


loi 


4. 


iol 


hoi 


పొట:96 


es 
౩6 
ర 


చరణం 1. 


చరణం 2. 


చరణం ౩. 


(82) 


హృదయమే నీ ఆలయందేవా 
కనిపింపవా - ఓ కరుణాకరా 


కమనీయం నీరూపు - కైవల్య మోవా 1హృద॥ 


రాముడు నీవే - కృష్ణుడు నీవే 

ఎరూపైనా - ఏ పేరైనా. 

నీవేనయ్య ఓ దేవా 

మానసపూజా - అందగరావా 

ఓజగదిశా - రావయ్యా హృద 


సూర్యచంద్రులే - నీ కన్నులుగా 

సుందర రూపా - ఓ శ్రీనివాసా 

పాపపుణ్యములా - సాక్షివి నీవే 

నీవే లేని - తావే లేదూ 

దర్శనమోయవా - దరహాసా ॥హృద॥ 


కొండల పైనా - కొలువై ఉన్నా 

కోనేటి రాయా - ఓ వెంకటేశా 

ముడుపులు అందీ - ముప్పులు బాపే 

మూలపురుషుడా - ఓ శ్రీశా 

వ్యామోహాలు - వదలి రమ్మని 

కురులు ముడుపుగా కోరావయ్యా 

శేషాద్రి వాసా - ఓ శేషళయనా 

భక్తులబ్రోవ - రావయ్యా ॥హృద॥ 


చరణం 1. 


చరణం 2. 


చరణం 3. 


చరణం 1. 


చరణం 2. 


చరణం 3. 


(83) 


(హిమముకురిసేవేళ వరుస) 


భానుడొచ్చేవేళా - వెలుగు నింపేవేళా 
పూజింతు రావయ్యా - వేణుగోపాలా = 
అసురులను (ద్రుంచేవో - అలసి నిదురించావు 
పన్నీరు జలములను - తెచ్చినామయ్యా . 
జలకమాడగరారా - జలజాసన వినుతా 

పట్టు వస్త్రము తెచ్చి - పరవశించామయ్యా 
కస్తూరి తిలకమును -నుదుట దిద్దాలయ్యా 


వే వేగరావయ్యా - నవనీతచోరా 


విరబూసె మల్లియలు - ఐకసించె విరజాజులు ' 


ఆ పూలమాలలతో - అర్చించ వచ్చాము 
మాసేవలందరా - గోపాలబాలా 


గోవిందా,గోపాలా, గోవర్ణనా 
జనులెల్ల వినుతించు జనార్దనా 


వనమాలి దయామాని ఉన్నావయా 


వరదాయకా ఓశుభదాయకా 


మునులెల్ల మురవైరి అనిపిలువగా 
మురిశావయ్యా _ నీవు పలికేవయ్యా 


వామనా, శ్రీధరా, మధుశూధనా 
నారాయణా ఓ నళినాక్షుడా 


1ఖా॥ 


pt 


1|| 


rang! 


1గో॥ 


గో 


1గో॥ 


॥గో॥ 


చరణం 4. 


చరణం 5. 


చరణం 6. 


es 
౩0 
£9 


ళం 1 


చరణం 2. 


చరణం 3. 


చరణం 4. 


(84) 


సరసారబంధాలు -.వేదించెరా 


అవి చేదించరా - నీదరిచెర్చరా 
సురలోక సంపూజ్య - వరదాయకా . 
నుతియింతురా - నినుభజియింతురా 
ముల్లోక పూజిత దామోదరా 


ఈ పాదదాసిని బ్రోవ జాగేలరా 


వందనం వందనం. చెన్నకేశవా 

చల్లగా దీవించు పిల్లగోవిందా 

జీవాత్మ చేరాలి పరమాత్మలోన 

అందుకే చేయాలి- నీనామ స్మరణా 

మనసు స్టిరము చేయా కొలవాలి హరిరూపం 
ధ్యానించి చూడాలి హృదయాన ఆరూపం 
మనత న పరమాత్మను తెలియాలి ఇకనైనా 


ఇహలోక బంధాలు విడరాదు అన్నావు 
ప్రతి సేవా నీసేవగ భావించమన్నావు 
నీలీల తెలియలేనూ నిన్ను చేరగలేను స్వామి. 


క్షేత్రయ్య పదములకు దివిని విడచి భువికి వచ్చి 
కవితలను అల్లినావు అందాల క్రిష్ణయ్య 
నిన్ను చేరదారి చూపి నన్ను కనికరించవయ్యా 
శివకేశవులొకటనచు నిన్ను ప్రార్థించగా 
గానలోల రావయ్య ఈ రాధ పిలచేనయ్య 
ఇందిరా రమణ నిన్ను సన్నుతింతు రావయ్య 


గో! 


[గో 


॥Aగో॥ 


hol 


nవంo॥ 


11వ౦॥ 


1వం౦॥ 


1॥1వ౦॥ 


చరణం: 1: 


చరణం 2. 


చరణరరి; 


చరణం 1. 


నిమాయలో చిక్కి కదల తేక ఉంటి 


మాయ అనే తెరను తసి నిన్ను నూ 


నాలోని అ అహమునూ కూల్చగ 1౧ రా రావయ్యా 


[ 


నీలమేఘ శ్యామ నీవు శిరమందు ఫింఛము 
హా 


కాకాని ధ్యా 


కరమందు వేణువుతో బృందావని 
రాసకేళిలోన తేలి నీభక్తుల మరువనేల 


మాలోని రక్కసులను కూల్చగా రావయా 


(౮0 


ఎన్ని జన్మలైనవో ఇంకెన్ని జన్మలున్నవో 


భద్రాద్రి రామయ్య మముబ్రోవ రావయ్య 


నూ తండ్రి సవయ్య 


పూతనాది రక్కసులను కూర్చ అనక కాదూ 


leer 


lil 


Ii 


TL 


lil 


Tol 


Tr 


చరణం 2. 


చరణం 9. 


వాట:102 


పల్లవ 
టు 1ప॥ 


ఇఖో 


word 1 


Ve 


లచ 


రదపం 2, 


(86) 
చింతాకు పతకమ్ము కలతాను మెరలుతగ 


నీ రూపు చూడగా కనులు చాలవమ్మ 


చింతబాప రావమ్మ జనక రాజ పుత్రీ 
శిరంసాంచి వందనమూ మా తలీ సతమ్మ 1భ॥ 


మ. సపచేయా వానుమన్ని దము బట్టు 
లువున్న మా తండ్రీ కౌసల్య నందనా 


ఇగ Ci a TIE దతం rm Ty ey నా 
ఈ రాధ ఎటజటటూ కనులారా నసుుచూడా 
BD 


ల్‌ 
ప (5 4 


కలఎంటు రాఎయి్యి కల్యాణ రాబుయ్య tes 


(“శివ శివ శంకర ” వరుస, 


లర ఓ ay శల ఒరే WY లే hh అలో... జోలీ ఖత్‌ ఒల్లో లం 
జొర బార శంకర నంలో శంకర, గరిజా రమణా నమోనమో 


నో 


ఢమరుక ధారీ నాగాభరణా, నందివాపానా ఓ మహాదేవా 


లో 


జ ట్లో ఇటో తనో లలల ట్‌ ఉట లో మ్య్‌ ఆ ణు ‘ (| ఈ శ 
తొంపవ టియు వార ఆశ్రిత పోషా టన జనావన లోకేశా... హః 


ఖో pie | eh Uy ft vw జ ny ఖీ 
నటరాజు సివని ససెరితేనా అవిశ పూవులు నీపూజకు 
కాశితలోనా కొలువపున్నావూ 
ie 
fi fr wi 
ఆ అన్నపూర్ణ ఎఎనుగా.., ॥హు॥ 


మాహా రతి గైకొనవంరూ య్యా 


ఈ రాధ ఏటచెను పొర్వతి నొధథ Trex] 


శ్రీ శైలావాసా భ్రామరాంబ సహితా 
మల్లన్న న్నదేవా పందనమయ్యా 
అర్హశరీరమున ఆ గౌరి నిలువగ 


అర్థ నారీశ్వర ననూ నమో హీ 


చరణం. 4. 


వాట:103 


చరణం 1. 


చరణం 2. 


చరణం 3. 


(87) 
ఉసిరికాయలు తెచ్చి ఉమామహేశ్వరా 
హారతి ఇచ్చాను అందగ రావయ్య 
ఈ రాధ పిలచేను ఈశా పరమేశా. 
పాలింపరావయ్య పతిత పావన నీవు 


మోగింపుమా మురళీ మోగింపుమా 


ముజ్జగాలు మోహింపగ మోహన క్రిష్ణా 


నీ మురళీ రవళి వినీ మునిపత్నులు కదలివచ్చి 
సంసారమే మరచీ మైమరచీ ఉన్నారూ 
ఒక్కసారి మురళి వినగ నె వేచి ఉన్నానూ 
దయ చూప రావయ్యా వేణుగోపాల నీవు 
యమునా తీరానా వేణువే ఊదావో 

గోపికలు దరిచేరా రాసకేళిలో తేలావో 

అంత వరము కోరలేదు ఓ చిన్ని కృష్ణయ్యా 
ఒక్క క్షణం నీ గానం వినగోరి వేడితిని 


అటుకులిచ్చి మెప్పింపగ చెలికాడ కానైతీ 
నవనీత మివ్వ సేను గోపికను కానైతీ 


_ తులసీదళ మిచ్చి నేనూ నిన్ను పిలచినాను కృష్ణ 


చరణం 4. 


సంసారమందు నేను బందీనై ఉన్నాను 
బంధాలను త్రైంచలేక అలసి ఉన్నానయ్యా 
ఈ బంధం తెంచి నన్ను నీ దరికి చేర్చరావా 
నీగానం వినిపించి నన్ను కరుణ చూడ రావా 


IE 


మో 


॥(యమో॥ 


Vey! 


మయో! 


(మో! 


చరణం 5. 


వాట:104 


₹ ర౭ఖిలు: 1, 


చరణం 2 


చరణం ౨. 


_వాట:105 


౬ 
36 
29 


చరణం 1. 


> 


88) 

ఎన్నాళ్లు వేచేను నీ రాక కోస ము 

కళ్ళు కాయలు కాచే కన్నయ్యా రావేలా. 

నాదు కన్నీరు తుడచి కనిపింప రావయ్యా 

ఈ రాధ పిలచేను ఆ రాధను విడచి రావా మో! 


శిరసాంచి వందనము ఓ శంకరా -- క మెంత El 
అసుర భయంకరా ఆశ్రితపోషా శంభోశంకర్తా :...మహదేవా [శ 


జటా జూటమున శశిని ధరించిన, సాంబసదాశివా సేవలందగ రావా 
ఏకాగ్రతతో ఏకాంబరేశ్వరా ౨౫౨౫. || 
కోరి కొలచితిని నిన్ను వైలాసవ వాసా ల TEN 


భస్మ ధూళిత దేవా పాపనాశకా, నాగా భరణా నారద Se! 
నటరాజ నిన్న నమ్మితినయ్యా, కర పరమేశా rr 


మాసము అందునా కార్తీకమాసమ్ము నీ నికు 

ప్రితియని ఎంచి గో క్షీరమును తెచ్చు! 

అభిషేక మొనరించి అర్చనలు చేశాను 

అభయ మియ్యగ రా రావ న .-విశ్వేశ్వరా. ( ry 


శర నిన్ను బక్షీ నరహరి 
పాలింప రావయ్యా ప్రహ్లాద, వరదా నన్ను. a nen 


సింహాచల వాసా మోము సింగమువాడా.. 

మునిజన వందితా వందనమంటిరా. 

నరహరి రూపా ఆదినారాయణా 

అభయము నీయరా భక్త వరద రావా ie 


చరణం 2. 


చరణం 3. 


చరణం 4. 


చరణం 1. 


చరణం 2. 


(89) 
కరములు చాచీ యాచనచేయగా . 
యోచన చేయక కాపాడుము స్వామీ 
యాదాద్రి వాసా ఆదుకోరావయ్యా 


మా ఇలవెల్పుగా కొలచితి నిన్నెనయ్యా 


వడపప్పు పానకము నీకు ప్రియమని ఎంచి . 


నైవేద్య మరొంప నేతెచినానయా:? 
ర్ల a ల అ 
ష్‌ 


ఈ రాధ పిలచెను సేవలందగ నిన్ను 


సరగున రావయ్య సరసిజనాభ నీవు 


హారతి గై కొను షిరిడీవాసా . 

మా పూజలందుము శాంత స్వరూపా 
అనుక్షణము నీ నామముతలచీ 
నీపాదములనే శరణని వేడితి 
గణపతిరూపా సద్గురు నాధా 
హారతిగై కొను శ్రీ సాయినాధ 


ఇడుములు బాపగా వేడితినియ్యా 
సమాధినుండి జవాబు నిచ్చి 


Heh 


ue 


i 


1హో॥ 


1హో॥ 


Iహో॥ 


చరణం 3. 


చరణం 4. 


చరణం 1. 


చరణం 2. 


(90) 
మమ్ము బ్రోవరా ఓ సాయినాధ ॥హో॥ 


సంసార బంధము వీడగ లేను 

నీ సన్నిధి నే చేరగ లేను 

నీదరి చెరగ వెచిన నన్ను 

దయను చూడుమా ఓ సాయిన వర్ణ హో॥ 


కర్పూర హారతి అందగ రారా 

పచ్చల హారతి అందగరారా 

ఈ రాధ పిలచేను నీ సేవచేయ 
జాలము చేయక కదలి రావయ్యా సాయి [హో॥ 


(వేణువై వచ్చాను భువనానికి వరుస) 


మనిషినై పుట్టాను భువనాన నేను 
ఎరీతి చేరాలి పరమాత్మనూ.......నేను గమ 


మట్టి వృక్షము వోలే విస్తరించెను మదిని 

మమతాను బంధాలూ లోకేశా ఓ ఈశా 

నిన్ను తెలియగలేక, నిన్ను చేరగలేక re Dee 
ఆదుకోరావయ్య - ఆదుకోరావయ్య॥మ॥ 


కటిక చికటిలోనా దారి కానగరాదు 
మోహాల చీకటిలో నిన్ను కానగలేను 
కడగంటి చూపైనా నాపైన ప్రసరించి = 5॥ 


నిన్ను చేరు దారేదో చూప రావేలయ్యా 


పరమాత్మ దేవా [మ॥ 


(91) 
చరణం 3. వెనుక జన్మలలోనా ఎరూపునున్నామో 
ఎజన్మ ఫలమో ఈ నరజన్మ నిచ్చావు 
తత్వాలు చదివినా గురుబోధ విన్నా 
సంసార బంధాలు విడలేక ఉన్నాను 
ఏ రీతి నిను నే చేరుకోవాలో 
ఎరుక పరచగ రారా ఏడుకొండలవాడా ॥మ॥ 


చరణం 4. కామక్రోధములు నను కబళించు చున్నాయి 
కైమోడ్సి నిన్నునే శరణంటు వేడాను 


పదదాసి బోవరా రాజీవనేత్రా : ॥మ॥ 


పాట:108 (ఎమిటి నీ అవతారం వరుస) 


పల్లవి : ఏటికి ఈ మమకారం....... 
ఎందకా ఈ మమకారం.... hoi 


నరణం 1. ఆలు బిడ్డలూ నీ వారను కొని 
మమతల పందిరి అల్లెదవేల 
ఎక్కడ వరకూ తోడు వత్తురో.... Mar 
ఎరుగవు నీవూ ఓ మానవుడా noi 


చరణం 2. వృద్ధ్దాపష్యమునా బాబూ అంటూ 
తనయుని పిలువగ ఓ మానవుడా 
ఛిపో అంటూ ఛిదరించును 
ఈ సత్యమునూ ఎరుగుము నరుడా ion 


చరణం 3. మట్టి అంటకా మట్టి పురుగు 
తిరుగును భూవిలో ఓ మానవుడా 


జకం 5, 


చరణం 6. 


పాట:109 


es 


(92) 
సంసారమునా బందీకాకా 


తిరుగుట ఎరుగుము ఓ మానవుడా 


జన్మ విలువనూ. తెలియగలేక ..... 


నారాయణునీ మరచెదవేలా 


మదిలో ఉన్నా నారాయణునీ 
తెలియగ యోచన చేయర నరుడా 


య. వీడక. ఆ హరి తలచిన నాడు .. 


నిత్యానందము పగుతు నరుడా 


ఎదుట వారినీ నిందించితివా 
నీచ జన్మమే మరు జన్మమునా 
ఈ సత్యమును తెలిసి మసలుకో 
అందరి తోటి (ప్రమ పంచుకో 


(తాండవ మాడెను వరుస) 


తాండవ మాడెను పరమ శివుడు 
శంకరుడు శివశంకరుడు 
జటాయూటనున శనిని షె 


ఢమరుక నాదము ఢమఢమ మోగగ 


Heol 


చరణం 1. 


చరణం 2. 


చరణం 3. 


చరణం 4. 


(93) 


ప్రమధ గణములు ప్రక్క నిలువగా 


పార్వతి సరనన హిమశైలంబున 
ధిమిం ధిమిం ధిమి ధిమి తధిమి అనుచు. 


పరవశంబునా. - గౌరీహరుడు 


నందీశ్వరుడు కావలుండగా 
దశకంఠుడు శనివనామము తలచుచు 
కెలానంబును భుజమునెత్తగా 


రావణ గర్వము నణచుచు శివుడు 


వృషభ వాహనుడు విశ్వంభరుడు 
జ్యోతిర్లింగుడు లింగ స్వరూపుడు 
భోళాశంకర భక్తవ శంకర 


అవిరళముగ జగదాంబను గూడి 


తాండవ కేళిలో మునిగి యుండగా 
భువిలో భక్తుల మొరలే వినక 
పిలచి పిలచి అలసిన రాధను 


బ్రోవగ రాడే నీలకంఠుడు. 


॥ప్ర॥ 


తౌ! 


1లో! 


1!తౌా॥! 


చరణం 1. 


చరణం 2. 


(94) 


(హృదయం మురిసెను వరుస) 


మనసే మురిసెను మాధవ రూపం కనగానే 


ఈనాడు కనిపించె కన్నయ్య నాకనుల 


తనువు పులకరించె గోవిందు కనగానే 


మల్లెల మాలికల అస్వామి నర్చించి 
మొల్లల జాజుల ఆపాదము పూజించి 
ఆస్వామి చేరగ అర్ధించినా గానీ. 
పలుకగ లేదే ఆస్వామి నాతోను 


నీవైనా చెప్పవమ్మ ఓసత్యభామా 
నీమాట జవదాటడే స్వామి ఏనాడు 


ఒకసారి పలుకగా నేవేడినానని 


వినిపించవమ్మా శ్రీ కృష్ణునీ రాణి 


చరణం 3౩. 


చరణం 4. 


పారిజాత పుష్పము నీవడుగ 

వృక్షమును పెకలించి నీముంగిట నిలిపెను 
నాచిన్ని కోరికను నెరవేర్చ నీకెంత 

నీ స్వామితో తెల్పు నాగోడు వినమనీ 


ఈజగతి మాయలో అలసిన రాధను 
శ్రీధరుని చేరగా ఎన్నాళ్ళు వేచేను 
నీవైన చెప్పవమ్మ ఓరుక్మిణమ్ము 


నీ భక్తికి మెచ్చి నీమాట వినునేమో 


1మ॥ 


మ 


॥మ॥ 


1మ॥ 


1మ॥ 


_ప॥ 


(8 


చరణం 1. 


చరణం 2. 


చరణం ౩. 


(95) 


ఎక్కడ ఉందీ అజ్ఞానం 
నీలో ఉందీ అజ్ఞానం 


కామ క్రోధములు దరి రానీకా 
ఉప రతిగా నీవు మారే వంటే 
పూర్ణ జ్ఞానిగా మారెద వీవూ 


ఆలయాన నీవు చేరినగానీ 
సప్తద్వారములు దాటినగానీ 
ఆ హరినీ నీవు చూడగ లేవూ 
ఆధారా స్వాధిష్టాన, మణిపుర 
అనాహతా విశుద్ధ ఆజ్ఞ 
సహస్రారములు దాటిన గానీ 
పరబ్రహ్మమును చూడగలేవూ 


ప్రాణాయామం చేయాలీ 
చిత్ర చలన మరి కట్టాలి 
ధారణ ధ్యానా అష్టాంగాలు 
సాధన చేసే 
పురుషోత్తముడుగ నిలవాలి 


వెన్నకు నీరంటనట్లుగా 
ఇహమున నీవు బందికాక 
మోహనరూప శ్రీహరి చూడగ 


ధ్యాన సాధనములు చేయర నరుడా 


edit 


116011 


Heit 


11011 


110) |1 


ఇక జీ « 
ప 1. 


చరణం 2. 


చరణం 9. 


చరణం 4. 


(96) 


ఇచి బీ ల అబీ శా షె జో బీ జో CEN ల అన్నాన్ను వ జ క ఇ ల 
రం చ టంట Nd StS స య Sit 
జ ఇ 


ఆతుకుల బొంళ యే ఈ దెపాం 
a అన్నా చ 
ఈ దేహముపై మమకారం నీకు 


ఎలరా ఓ నరుడా . Tl 


జగతిలో ఎదీ వ్వర్ణము కాదూ 

వ్యర్థ పదార్థము ఈ దేహమురా 

కాటికి నీవూ చేరిన నాడూ 

బూడిదగానే మారును దేహం ॥త॥ 


జనన మరణముల చక్రములోన 

ఎన్ని జన్మములు తిరిగెద నీవు 

అచ్యుతనామము మదిలో నిలిపి 

ఇహ బంధాలను మరువర నరుడె ॥త॥ 


శాంతీ నుఖమూ పొందాలంటే 

శ్రీహరి నామం ఒకటే దిక్కురా 

నీవారెవరూ శాంతినివ్వరు 

ఇది ఎరుగుమురా ఓమానవుడా | Ty 


చరణం 1. 


భరణం 2. 


చరణం 9. 


చరణం 4. 


(97) 


(మంగళ హారతి) 


హరతి గైకొనుమా శ్రీరమణా హారతి గైకొనుమా 


హారతి గైకొను అలకలు నాధో. 
పచ్చల హారతి పద్మానాధా..... 
వృష భాద్రివాసా ఓ వెంకటేశా 
శేషాద్రివాసా - ఓ శ్రీనివాసా 
మాసేవలందీ - దీవింపరావా 


నీరాజనమిదీ - నీరజనేత్రా 


నిరతము నిన్నే కొలచితిమయ్యా 
కోనేటిరాయా - కొండలరాయా 
గైకొనరావయ్యా - పగడాల హారతి 


కర్పూరహారతి - కాంతతో గైకొను 


వేదాంత వేద్యా- అందాల రాయా 


పరుగున రావయ్యా నీరాజన విందే.... 


నీ పద సేవా ముక్తికి త్రవా 
మోక్ష ప్రదాతా - మంగనాధ 
పదదాసి పిలచేనూ పాలింపరావా 


హారతి అందీ దీవింప రావయ్యా 


హో 


[హో॥ 


హో 


HA 


1హో॥ 


హో! 


hహో॥ 


చరణం 2. 


చరణం 3. 


చరణం 4.. 


చలమేలనమ్మా అలివేలు మంగమ్మా 


చలమేల నీకూ శ్రీశున రాణీ 


కరుణ చూపవమ్మా మా పూజలంది 


నడిరేయి వేళ నీ స్వామి నిను చేర 


నామొరను నీవు వినిపింపవమ్మ 


మిమ్ము చేర వేనూ వేచియుంటి నమ్మా. 


మీదరి చేర్చా కదలిరాగదమ్మ ... 


వెండి కొండపైన వెలసి ఉన్న స్వామి 


వేయీ నామాలా పూజలందు స్వామి 


రామా కిష్ణా అంటూ వేడు కొంటినమ్మా. 


ఏ రూపమైనా స్వామి ఒక్కడే కదా 


తోమాల సేవా చేయలేను తల్లీ 
కాసులిచ్చి మిమ్ము మెప్పింపజాలా 
నామదియే మీకు కానుకిచ్చినానూ 


పదదాసి కావా కదలి రాగదమ్మా 


(చలమేలురా వరుస) 


ii 


చ 


lei 


1! 


ప గరా॥ 


॥ 


ih 


పాట:115 


చరణం 2. 


చరణం 3, 


(99) 


కరుణ కురిపింపవా ఓ శ్రీశా నా ఈశా 


ఎన్నాళ్ళు వేచేనూ - నిను చేరనే 


ఎడుకొండలా వెంకటేశ్తురా 


ఇహలోక బంధాలు ఇనుప గాలుసులై 
బంధించె నన్ను నిను చేరనీయక 
ఎర్‌తి నిన్ను నే చేర గలనూ 


ఎరుక పరచవ ఓ శ్రీనివాసా .. 


సప్తగిరులపై సిరులతో వెలసి 
భక్తులసేవలు అందుచుంటివీ 
నీదరి చేరగ నే వేచియుంటరా 


చేయూత నిచ్చి నీ చెంతచేర్చరా... 


కాలము కదలేను మృత్యువు సన్నిధికి 
నా కనులు వేచేనూ నీరూపు చూడంగ 
కాలహరణమూ నీ కేలస్వామి 


పాలింప రావయ్యా ఈ:రాధ పిలచేను 


॥క॥ 


15॥ 


iu 


॥క॥ 


(100) 
పాట :116 _లాలివాట 
పల్లవి : లాలీ లాలీ లాలీ లాలీ మాతా లాలి 


మము గన్న తల్లీ రావా మంగా లాలి .... ॥లా॥ 


చరణం 1. మంగాపురమున వెలసితివమ్మా 


అలివేలు మంగమ్మ 
ల 


మల్లెల పానుపు వేసామమ్మ 

పవళించావమ్మా స | లా॥ 
చరణం 2. పట్టూ పానుపు వెసామమ్మ పద్మాలాలీ 

జోలా పాడి జోకొడుతానూ వైష్ణవి లాలి 

భక్తుల నెల్తా పాలించావూ అలసితివమ్మ 


నీపాదములను పట్టెదమమ్మ ..నిదురాపోవమ్మ 11లా॥ 


చరణం 3. జగములెల్ల తిరిగీ కందెను ని పాదములమ్మ 
సేదతీరగ పదములు పట్టెద పవళింపవమ్మ 
శ్రీనివాసుడు నీదరి చేరగ వేచివుంటివా 
రమాణుని గూడీ పవళించమ్మ జోలపాడెదనూ.... ॥లా॥ 





